సుభాషితరత్నాలు 
(తెలుగులో సుప్రసిద శతకపద్యాలు - సుభాషితాలు 


ట్‌ 
తాత్పర్య సహితంగా) 


నంకలనం - నినరణ 
తా|| నొస్సం నరసింహాచార్య 
ఉపసంపాదకులు, ప్రచురణల విభాగం, తి.తి.దే. 


ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2౦17 


5౮914511 సమా4తు 0 


“౫100 ౦౦౧౧6౧12౧/ 


పే” 
11౫. 0550 జా25పం 20121072 


110. ౧6౦1౦౮9౩ ౧6|౦||౦4[009 56/69 110. 1965 
రి [| ౧1౧౧8 ౧696౧/6౦ 


౯/6౧ ౧౧౧౧-2౦17 


0౦౧165 : 1000 


న౮6//5/౧66' 0)/ 

9/1 411౬ [0644౧ 910160641౬, |. ౧.౨. 
6%600611/6 106% 

1060084124 1110400426 06/౭9€0420౧24౧09, 
116044 - 51/7 507 


€./.౧ 
౧1౦1104009 01॥/19100, 
110, 110600౪1. 


౧౧౧౧6౦ 2/౧. 
1060084124 1160041 06ఈ౭49002౧2009 ౧౪5౩, 
116044 - 51/7 507 


ముందుమాట 


తెలుగు పద్యాన్ని తెలుగు ప్రజలవద్దకు తీసుకపోయిన సాహిత్య 
ప్రక్రియలో శతకప్రక్రియ ఒకటి. ఏ భాషలో లేనన్ని శతకాలు 
తెలుగుభాషలో దర్శనమిస్తాయి. తెలుగుశతకాలు పలుకులరాణికి 
పద్యరత్నాలు పొదిగిన బంగారుపతకాలు. 


తెలుగుశతకాలలో నీతిశతకాలు సముచిత న్ధానాన్ని సంపాదించుకుని 
ప్రాచుర్యం పొందాయి. అలాంటి నీతిశతకాలలో సుమతిశతకము, 
వేమనశతకము, భాస్మరశతకము, కృష్ణశతకము, దాశరథిశతకము, 
శ్రీకాళహస్తిశతకము, భర్భహరినీతిశతకము, కుమారశతకము, 
నరసింహశతకము అనే తొమ్మిదింటిని ఎంపిక చేసుకుని, వాటిలో 
రెండు వందల పద్యాలను ఏరి, వాటికి తాత్పర్యం సంతరించి అందించిన 
(గ్రంథం ఇది. ఈ [గ్రంథం పేరు సుభాషిత రత్నాలు. [గ్రంథకర్త 
డా॥ నొస్సం నరసింహాచార్య, “సుభాషిత రత్నాలు లోని నీతిపద్యాలకు 
సరళంగా సుందరంగానే గాక, ధీమాన్యులను మొదలుకొని సామాన్యులను 
కూడా చదివించే చక్కని శైలిలో తాత్పర్యం రచించారు డా॥ నొస్సంగారు. 


మన పూర్వులు మంచిమాటలను (సుభాషితాలను) లయబద్ధమైన 
అంటే ఛందస్సులో పద్యాలుగా అక్షరంగా అందించి వాటికి శాశ్వతత్వం 
కల్పించారు. సుభాషితాలు సార్వకాలీన ప్రయోజనకారులు. ఈ 
సుభాషితరత్నాలు నీతి అనే కాంతులను విరజిమ్ముతాయి. 


ప్రసిద్ధ శకతపద్యాలలోని సుభాషితరత్నాలను బాలలు చదివి, 
పద్యాలను తాత్పర్యంతోపాటు నేర్చుకొని, అందులోని ధర్మాలను, 
ఆధ్యాత్మికతను వారి మనఃఫలకాల పై ముద్రించుకోవలసిన అవసరం 
ఎంతైనా ఉంది. 


॥1/ 


నైతిక ధార్మిక మార్గంలో సంచరించేవారికి ఈ చిరుపొత్తం 
కరదీపికగా ఉపయోగపడుతుంది. 


బాలలను ఉద్దేశించి తి.తి.దే. రూపొందిస్తున్న ఈ (గ్రంథాన్ని 
తల్లిదండ్రులు పిల్లలకు నేర్చి వారి భవిష్యత్తుకు బంగారుబాట 
వేయగలరని ఆశిస్తూ శ్రీవారి ఆశిస్సులు సదా వారికి ఉండాలని 
కోరుకొంటూ... 


సదా శ్రీవారినేవలో... 


కార్యీనర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


ప్రవేశిక 


మహామహోపాధ్యాయ 
డా॥ సముద్రాల లక్ష్మణయ్య 
తిరుపతి. 


ఇదమంధం తమఃకృత్నం జాయతే భువనత్రయమ్‌ । 
యది శబ్బాహాయం జ్యోతి రాసంసారంన దీప్యతే 11 (కావ్యాదర్శం) 


శబ్దమనే జ్యోతి వెలగని పక్షంలో ఈ ముల్లోకాలూ అంధకారమయమై 
పోతాయని మహాకవి దండిమాట. 


శబ్దరాశివల్లనే వాజయం రూపొందింది. అక్షరాల సంయోజనంతో 
శబ్దాలు ఏర్పడతాయి. జాతిపురోగతికీ, మనుజుల ఆత్మోన్నతికీ 
ఉదాత్తమైన వాజ్బ్యయం ఎంతగానో ఉపకరిస్తుంది. 


ఏ భాషలోనైనా అక్షరాల సంఖ్య పరిమితమే. కాని వాటి అన్యోన్య 
సంయోగంవల్ల రూపొందే సారస్వతానికి ఎల్లలుండవు. సంగీతంలో 
ఉందేవి సప్తస్వరాలే. వాటి సమ్మేళనంవల్ల సంభవించే గేయవైచిత్రి 
మాత్రం అనంతమైనదని మాఘమహాకవి చెప్పాడు. 

వర్డెః కతిపయైరేవ గ్రథితస్య స్వరైరివ | 

అనంతా వాజబ్బయస్యాహో! గేయస్యేవ విచిత్రతా ॥ (శిశుపాల వధ) 

వాజ్మయ మనే వృక్షం శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అలా 
విస్తరించిన శాఖలలో శతక వాబ్బయశాఖ ఒకటి. 

ఆంధ్రవాజ్బ్యయ పురోగతిలో సంస్కృత సాహిత్యం నిర్వహించిన 
పొత్ర ముఖ్యాతిముఖ్యమైన దనడంలో సందేహం లేదు. సంస్కృతంలో 


౮/1 


అనేక శతకాలు ఆవిర్భవించాయి. అయితే ఆంధ్రభాషలో 
విస్తరించినంతగా శతకవాబ్బయం సంస్కృతసాహిత్యంలో విస్తరించలేదు. 


శతకాలు తెలుగులో క్రీ.శ. 12వ శతాబ్దం నుండి వర్ధిల్లాయని 
పరిశోధకుల నిర్ణయం. ఆ కాలంలోనే కాక ఈ కాలంలో కూడా శతకాలు 
కొల్లలుగా తెలుగులో ఆవిర్భవిస్తూనే ఉన్నాయి. 


కవితావాసనగల రచయితల్లో అనేకులు శతక రచనతోనే తమ 
కవితావ్యవసాయం ప్రారంభిస్తారు. కవిత్వం సమగ్రమైన పరిణతి 
సాధించిన పిదప శతకాలు రచించినవారు గూడా లేకపోలేదు. 
శ్రీకాళహస్తీశ్వరశతకకర్త ధూర్జటి ఈ రెండవ కోవకు చెందినవాడు. 


ఇంచుమించు నూరు పద్యాలకు పరిమితం కావడం వల్ల ఈ 
కృతులకు శతకాలు అనే వ్యవహారం ఏర్పడింది. సంఖ్యానియమంతో 
పాటు, వృత్తి నియమం, మకుట నియమం మొదలగునవి గూడా శతక 
నిర్మాణంలో పాటింపబడతాయి. 


పూజాదులలో 108 నామాలతో భగవంతుణ్ణి అర్చించడం కద్దు. 
ఆ సంప్రదాయమే 100 లేక 108 పద్యాలతో శకతాల నిర్మాణానికి 
దారి తీసిందని భావించవచ్చు. 


భగవత్‌ స్వోత్రరూపమైనవి, నీతిపరమైనవి, వేదాంతపరమైనవి, 
కథారూపమైనవి, అనువాదరూపమైనవి - ఇత్యాదిగా శతకాలలో వివిధ 
భేదాలున్నాయి. సుమతి శతకం, వేమన శతకం వంటి నీతిబోధకాలైన 
శతకాలు అనన్య సామాన్యమైన వ్యాప్తి పొందాయి. 


పూర్వం పాఠశాలల్లో బాలబాలికలు ఈ శతకాలలోని పద్యాలను 
కంఠస్థం చేసుకొనే సంప్రదాయ ముండేది. శతకాలలోని భక్తి-నీతి 


౮/11 


ప్రబోధాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి ఉపకరిస్తాయి. 
అందుచేత అమూల్య నిధివంటి మన శతక సారస్వతాన్ని ఉపేక్షించడం 
తగదు. 


కాలప్రభావాన్ని బట్టి ఇతర సంస్థలు ఈ రంగంలో శ్రద్ధ 
చూపకపోవచ్చు. కాని ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక సమాజాలు, 
సాంస్కృతిక సంఖమూలు చొరవ తీసుకొని శతకవాబ్మయాన్ని 
పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 


ఈ సత్యం [గ్రహించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు 
వేలకొలదిగా ధార్మిక ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రచురిస్తూ వుండడం 


ముదావహం. 


ప్రస్తుతం “'సుభాషితరత్నాలు” అన్న పేరుతో 1) సుమతి శతకం 
2) వేమన శతకం 3) భాస్కర శతకం 4) కృష్ణ శతకం 5) దాశరథి 
శతకం 6) శ్రీకాళహస్తీశ్వర శతకం 7) భర్చహరి నీతిశతకం 8) కుమార 
శతకం మరియు 9) నరసింహ శతకం - అనే తొమ్మది శతకాలనుండి 
200 పద్యాలు సేకరించి దేవస్థానం ద్వారా ప్రచురించడమయింది. 
ఈ శతకాలన్నీ ఆంధ్రవాజ్బయంలో అద్వితీయఖ్యాతి బొందినవే. 
లోకోత్తర ప్రతిభాసంపన్నులైన కవులు రచించినవే. 


అర్థంలేని చదువు వ్యర్థమన్నారు. ఇందలి పద్యాలకు సముచిత 
రీతిలో తాత్పర్యం కూడా సమకూర్చి ప్రచురించడం అభినందనీయం. 


ఈ పద్యాలను సంకలనం చేసి వివరణ వ్రాసినవారు దేవస్థానం 
ప్రచురణల విభాగంలో ఉపసంపాదకులుగా ఉన్న డా॥ నొస్సం 
నరనింవోచార్యులు. వీరింతకు ముందే వలు[గంథడాలు 


౪11 


రచించియున్నారు. రచయితగానే కాక వక్తగా కూడా పేరొందిన వారు. 
ప్రచురణ విభాగంలో చాలా చురుకుగా పనిచేస్తూ అధికసంఖ్యలో 
[గ్రంథాలు వెలువడడానికి కృషి చేస్తున్నారు. వారిని అభినందిస్తున్నాను. 


ఇందలి సుభాషితాలు పిల్లలలోనూ, పెద్దలలోనూ కూడా విరివిగా 
వ్యాపించి వారి జీవితగమనానికి కరదీపికలు కావాలనీ, ఈ పుస్తకం 
పునఃపునః ముద్రణ పొందాలనీ ఆశిస్తున్నాను. 

ఈ (గ్రంథాన్ని ఇలా ప్రచురించడానికి సమ్మతించిన దేవస్థానం 
ఉన్నతాధికారి వర్గానికీ, విశేషించి ప్రచురణ విభాగ ప్రత్యేకాధికారి 
ఆచార్య తాళ్లూరి ఆంజనేయులు గారికీ నా నమస్సులు. 


తిరుపతి 
21-8-2017 - డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


కృతజతాంజలి 
ఖా 


ధర్మాచరణ పెద్దల్లో మాత్రమే కాకుండా బాలలకు 
కూడా అలవడాలన్న సంకల్పంతో ధర్మాన్ని నీతిని గ. 
బోధించే సుభాషితరత్నాలను ఏర్చి కూర్చి అందించాలని నో 
సంకల్పంచిన తిరుమల తిరుపతి దేవస్థానములు _ 
కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, ఐ.ఏ.ఎస్‌., సంయుక్త 
కార్యనిర్వహణాధికారి శ్రీ పోలభాస్మర్‌, ఐ.ఏ.ఎస్‌. గార్లకు నా 





హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై అపారమైన వాత్సల్యంతో, 
నమ్మకంతో ఆ బాధ్యతలను నాకు అప్పగించిన తి.తి.దే. ప్రచురణల 
విభాగం పూర్వ ప్రత్యేకాధికారి శ్రీ ప్రయాగ రామకృష్ణ ప్రస్తుత ప్రత్యేకాధికారి 
డా! తాళ్లూరి ఆంజనేయులు గార్లకు నా కృతజ్ఞతాభివందనములు. 

'సుభాషితరత్నాలు” ఏర్చికూర్చడంలో సహకరించిన ప్రచురణల 
విభాగ కార్యాలయ పండితులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, 
శ్రీ కట్టా నరసింహులు, శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు, శ్రీ డా॥ ముదివేడు 
ప్రభాకరరావుగార్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 

అన్ని విషయాల్లో నా వెన్నంటి ఉండి, నన్ను ప్రోత్సహిస్తున్న పెద్దలు 
మహామహోపాధ్యాయ డా॥ సముద్రాల లక్ష్మణయ్యగారికి, తి.తి.దే. 
ప్రధాన సంపాదకులు డా! క.రాధారమణగారికి మరియు నా 
సహోద్యోగులందరికీ నా కృతజ్ఞతాజంలులు సమర్పించుకుంటూ... 
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి చరణకమలాలవద్ద ఈ 
సుభాషితరత్నాలను సమర్పించుకుంటున్నాను. 


నదా శ్రీవారి సేవలో 


డా! నొస్సం నరసింహాచార్య 


విషయసూచిక 


సుమతి శతకము క్షే- 12 
వేమన శతకము 13 - 22 
భాస్మర శతకము 23 - 34 
శ్రీకృష్ణ శతకము తర్‌ - 44 
దాశరథి శతకము 45 - 52 
శ్రీకాళహస్తీశ్వర శతకము 53 - 59 
భర్భహరి నీతిశతకము 60 - 73 
కుమార శతకము 74 - 82 
నరసింహ శతకము 838 - 90 
అనుబంధం 


పద్యానుక్రమణిక 91 - 100 


సుమతీ శతకము 


తెలుగు శతక వాజ్మయంలో సుప్రసిద్ధమైన శతకం సుమతీ 
శతకం. సుమతి శతక కర్త బద్దెన. ఇతనికే భద్రభూపాలుడు అని 
కూడా పేరు. ఈయనను 18 శతాబ్దానికి చెందినవాడిగా పండితులు 
నిర్ణయించారు. సమకాలీన రాజకీయ పరిస్థితులను, సామాజిక 
అవసరాలను దృష్టిలో పెట్టుకొని బద్దెన ఈ సుమతీ శతకాన్ని రచించాడు. 
సుమతీ శతకం నాటి సమకాలీన ప్రజల జీవనవిధానానికి, వారి 
మనస్తత్వానికి అద్దం పడుతున్నట్టుగా ఉంటుంది. గ్రామీణ జీవనానికి 
సంబంధించిన అనేక అంశాలను రచయిత ఈ శతకంలో వర్ణించాడు. 


క. అక్కణకు రాని చుట్టము, 
(మొక్కిన వరమీని వేల్పు, మోహరమునందా 
నెక్కినం బాజని గుఖజ్జిము 
గ్రక్కున విడువంగవలయుం గదరా సుమతీ! క్షే 


సుమతీ! అవసరమైనప్పుడు సహాయం చేయని బంధువును, నిత్యం 
పూజించినా, నమస్మరించినా వరమివ్వని దేవుణ్ణి, యుద్ధరంగంలో తాను 
ఎక్కగా పరుగెత్తని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి. 


క. అడిగిన జీతం బియ్యని 
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్‌ 
వడిగల యొద్దులం గట్టుక 
మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ! 2 


సుమతీ! బాగా పని చేయించుకుని జీతంమాత్రం అడిగినా కూడా 
ఇవ్వని గర్వి అయిన ప్రభువువద్ద పని చేసి బాధలు పడడంకంటె వేగంగా 


2 సుభాషితరత్నాలు 


పని చేయగల ఎద్దులను కట్టుకొని పొలాలను దున్నుకుంటూ ఈ 
భూమిమీద బ్రతకటం మంచిది. 
క. అప్పిచ్చువాండు, వైద్యుండు, 

నెప్పుడు నెడతెగక పాజు నేజున్‌, ద్విజుండున్‌ 

జొప్పడిన యూర నుండుము 

చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ! తి 

ఓ సుమతీ! అవసరమైన సందర్భంలో అప్పు ఇచ్చేవాళ్ళూ, 
రోగాలేవైనా వస్తే చక్కగా వైద్యంచేసి నయంచేసే వైద్యులూ, ఎప్పుడూ 
ఎండిపోకుండా నీటిప్రవాహంతో ఉండే నదీ, అన్ని కార్యక్రమాలను 
ముందుండి నడిపించే (బ్రాహృ్మణుడూ, ఇవన్నీ ఉండే ఊళ్ళోనే కాపురం 
ఉండాలి. వీటిలో ఏవి లేకపోయినా ఆ ఊరిని వదిలేయాలి. 


క. ఆంకొన్న కూడె యమృతము 
తాంకొంచక నిచ్చువాండె దాత ధరిత్రిన్‌, 
సోం కోర్చువాండె మనుజుండు, 
తేంకువగలవాందడె వంశ తిలకుండు సుమతీ! డ్త 


ఓ సుమతీ! ఆకలిగా ఉన్నప్పుడు లభించే అన్నమే అమృతం. 
విసుగుపడకుండా దానగుణంతో దానం చేసేవాడే దాత. ఎటువంటి 
తీవ్రమైన కోపం వచ్చినా కూడా ఓర్చుకొని ప్రవర్తించేవాడే ఉత్తమమైన 
మానవుడు. మంచి ధైర్యం ఉన్నవాడే వంశం పేరుప్రతిష్టలు నిలిపే 
(శ్రేష్టుడు అని పిలువబడతారు. 


సుమతీ శతకము 3 


క. ఇచ్చునదె విద్య, రణమునం 
జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులన్‌, 
మెచ్చునదె నేర్చు, వాదుకు 
వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ! ర్‌ 


ఓ సుమతీ! ఈ లోకంలో ధనాన్ని సంపాదించేందుకు కావాల్సిన 
నైపుణ్యాన్ని ఇచ్చేదే విద్య. యుద్ధభూమిలో ప్రవేశించేటట్లు చేసేదే 
పౌరుషం, కవీశ్వరులు మెచ్చుకొనేలా చెప్పేదే కవిత్వం, అలాగే గొడవలు 
వచ్చేటట్లు మాట్లాడే వాక్యాలే హాని కలిగిస్తాయి సుమా! 

క. ఇమ్ముగం జదువని నోరును 

అమ్మాయని! పిలిచి యన్న మడుగని నోరున్‌ 

దమ్ములం బీలువని నోరును 

గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ! 6 


ఓ సుమతీ! ఇంపుగా మంచిమాటలు పలుకలేని నోరు, అమ్మా 
అని పిలిచి అన్నం అడగలేని నోరు, ఆప్యాయతతో తమ్ములను తమ్ముడా! 
అని పిలువలేని నోరు, మన్నుకోసం కుమ్మరివాడు త్రవ్విన గోయివలె 
ఏమాత్రం పనికిరానివే అవుతాయి. 


క. ఉదుముందడదె నూటేంద్లును 
బడియుండదె పేర్మింబాము పదినూటేండ్లున్‌ 
మడువునం గొక్కెర యుండదదె 
కడు నిలం బురుషార్థపరుండు గావలె సుమతీ! 77 


4 సుభాషితరత్నాలు 


ఓ సుమతీ! ఈ సృష్టిలోని జీవరాశుల్లో ఉడుము వంద సంవత్సరాలు 
జీవిస్తుంది. పాము వేయి సంవత్సరాలు జీవిస్తుంది. అలాగే కొంగ 
చెరువులో జీవిస్తుంది. కానీ వాటి జీవితాలకు ప్రయోజనం లేదు. కాబట్టి 
మనిషి జీవించినంత కాలంలోనే పురుషార్థాలైన ధర్మార్ధ కామమోక్షాలను 
సాధించి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. 


క. ఉత్తమ గుణములు నీచున 

కెత్తెజంగున గలుగనేర్చు నెయ్యడలం దా 

నెత్తిచ్చి కజగిపోసిన 

నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ! 8ి 

ఓ సుమతీ! బంగారానికి సమానమైన ఇత్తడిని తెచ్చి ఎన్నిసార్లు 
కరిగించి పోసినా ఇత్తడి ఇత్తడిగానే ఉంటుంది కానీ బంగారం కాదు. 
అలాగే ఒక నీచుడిని ఉత్తమునిగా మార్చాలని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా 
ప్రయత్నించినా వాడి ప్రవర్తనలో మార్పురాదు. ఉత్తముడు కాలేడు. 


క. ఉపకారికి నుపకారము 

విపరీతము గాదు సేయ వివరింపంగా 

నపకారికి నుపకారము 

నెపమెన్నక సేయువాండె నేర్పరి సుమతీ! రి 

ఓ సుమతీ! మనకు సహాయం చేసినవారికి తిరిగి సహాయం 
చేయడం పెద్ద విషయమేమీ కాదు! మనకు కీడు చేసినవాడికి కూడా 
సందర్శాన్నిబట్టి వాడి తప్పులను తలుచుకోకుండా సహాయం చేసేవాడే 
ఈ లోకంలో నేర్పరి అవుతాడు. 


సుమతీ శతకము ర్‌ 


క. ఎప్పటి కెయ్యది ప్రస్తుత 

మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్‌ 

నొప్పింపక తా నొవ్వక 

తప్పించుక తిరుగువాండు ధన్యుండు సుమతీ! 10 

ఓ సుమతీ! ఏ సమయానికి ఏం మాట్లాడాలో ఆ సమయానికి 
అవే మాట్లాడి ఎదుటివారిని బాధపెట్టకుండా, తానూ బాధపడకుండా 
తప్పించుకుని తిరిగేవాడే ఈ లోకంలో ధన్యజీవి అవుతాడు. 


క. ఎప్పుడు సంపద కలిగిన 
నప్పుడె బంధువులు వత్తు రది యెట్లన్నన్‌ 
దెప్పలుగంజెజువు నిండినం 
గప్పలు పదివేలు చేరుం గదరా సుమతీ! క్ష 


ఓ సుమతీ! వర్షాలు పడి చెరువులు బాగా నిండగానే కప్పలన్నీ 
చుట్టూవచ్చి చేరతాయి. అలాగే మనిషికి సిరిసంపదలు ఎప్పుడు వస్తి 
అప్పుడు బంధువులందరూ అతని పొగుడుతూ అతనిచుట్టూ వచ్చి 
చేరుతారు. 


క. కనకపు సింహాసనమున 
శునకముం గూర్చుండంబెట్టి శుభలగ్నమునం 
దొనరంగ బట్టముగట్టిన 
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! 12 


సుమతీ! బంగారు సింహాసనంమీద ఒక కుక్కను ఒక 
శుభముహూర్తాన్ని చూసి కూర్చోబెట్టి వైభవంగా పట్టాభిషేకం చేసినంత 


6 సుభాషితరత్నాలు 


మాత్రాన అది తన వెనుకటి గుణాన్ని (కుక్కబుద్ధిని) ఏవైనా 
వదులుకుంటుందా? వదులుకోదు కదా! అలాగే పుట్టుకతో నీచమైన 
బుద్ధి ఉన్నవాడికి మంచి స్థితి (గొప్ప పదవి, హోదా) కలిగినా కూడా 
వాడు వెనుకటి సహజమైన బుద్ధిని వదులుకోడు. 


క. కమలములు నీటం బాసినం 
గమలాప్తుని రళ్ళ్శి సోంకి కమలిన భంగిన్‌ 
దమ దమ నెలవులు దప్పినం 
దమ మిత్రులు శత్రులౌాట తథ్యము సుమతీ! 13 


సుమతీ! కమలాలు తమ నివాసస్టానమైన నీటిలో ఉన్నప్పుడు 
మిత్రుడైన సూర్యుని కిరణాలచేత వికసిస్తాయి. అవే కమలాలు తమ 
నివాసమైన నీటిని వదలి బయటకు వస్తే అదే మిత్రుడైన సూర్యుని 
కిరణాలు సోకి వాడిపోతాయి. అలాగే తమ తమ స్టానాల్లో ఉన్నప్పుడు 
మిత్రులుగా ఉన్నవారు ఆ స్థానం వదలగానే శత్రువులవుతారు. ఇది 
నిజం. అందుకే ఎవరి స్థానాల్లో వారు ఉండాలి. 


క. కులకాంత తోడ నెప్పుడుం 
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ 
కలకంఠి కంట కన్నీ 
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ! కేశ 


ఓ సుమతీ! ఇంటికి దీపం ఇల్లాలు. అటువంటి ఇల్లాలితో (భార్య) 
ఎప్పుడూ గొడవపడరాదు. కేవలం తప్పులే ఎత్తిచూపుతూ బాధపెట్టరాదు. 
ఏ ఇంట ఇల్లాలు కన్నీరు కారుస్తుందో, ఆ ఇంట్లో సిరిసంపదలు 
(లక్ష్మీదేవి) నిలిచి ఉండవు. అంటే సిరిసంపదలు కోల్పోయి దరిద్రులు 
అవుతారు. 


సుమతీ శతకము / 


క. కూరిమిగల దినములలో 
నేరము లెన్నండును గలుంగ నేరవు, మణియా 
కూరిమి విరసంబైనను 
నేరములే తోంచుచుండు నిక్కము సుమతీ! కేర్‌ 


సుమతీ! వ్యక్తులమధ్య స్నేహం బాగా ఉన్న రోజుల్లో (స్నేహితులుగా 
ఉన్నప్పుడు) ఎన్ని తప్పులు జరిగినా అవి తప్పులుగా కనిపించవు. అదే 
స్నేహం చెడి విరోధులుగా మారినప్పుడు మంచి పనులు కూడా 
నేరాలుగానే కనిపిస్తాయి. ఇది సత్యం. ఇది మానవనైజం. 
క. చీమలు పెట్టిన పుట్టలు 

పాముల కిరవైన యట్లు పామరుండు దగన్‌ 

హేమంబుం గూడం బెట్టిన 

భూమీశుల పాలం జేరు భువిలో సుమతీ! 16 


చీమలు కష్టపడి మట్టితో పుట్టలు కట్టుకుంటాయి. క్రమంగా ఆ 
పుట్టలు పాములకు నివాసంగా మారుతాయి. అలాగే అజ్ఞాని అయిన 
వాడు బంగారాన్ని (ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. 


క. తన కోపమె తన శత్రువు 

తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌం 

దన సంతోషమె స్వర్గము 

తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ! 17 

సుమతీ! తన కోపమే తనకు శత్రువు అవుతుంది. తన శాంతమే 
తనను రక్షిస్తుంది. తన దయాగుణమే తనకు బంధువుగా ఉంటుంది. 
తన సంతోషమే తనకు స్వర్ణసుఖాలను ఇస్తుంది. తన దుఃఖమే తనకు 


8 సుభాషితరత్నాలు 


నరక బాధలను కలిగిస్తుంది. కోపం అన్ని అనర్ధాలకు మూలమైంది. 
ఇది నిజం. 


క. తలనుండు విషము ఫణికిని 
వెలయంగాం దోకనుండు వృశ్చికమునకున్‌ 
దలతోంక యనక యుండును 
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! 18 


సుమతీ! పాముకు కోరల్లో మాత్రమే విషం ఉంటుంది. తేలుకు 
తోకకొండిలో మాత్రమె విషం ఉంటుంది. కానీ దుర్మార్గులకు తల, 
తోక అని ఒకచోట కాకుండా నిలువెల్లా (శరీరమంతా) విషం వ్యాపించి 
ఉంటుంది కదా! 


క. ధనపతి సఖుందై యుండియు 
నెనయంగా శివుండు భిక్ష మెత్తంగవలసెన్‌ 
దనవారి కెంతకలింగిన 
దనకలిమియె తనంకుగాక తథ్యము సుమతీ! 19 


ధనానికి అధిపతి అయిన కుబేరుడిని స్నేహితునిగా కలిగి ఉన్న 
శివుడుకూడా భిక్షం ఎత్తవలసి వచ్చింది. అలాగే తనవారికి ఎంత ధనం 
ఉన్నా తనకు వచ్చేదేమీలేదు. తనకు రావలసింది మాత్రమే తనకు 
వస్తుంది. అంటే ఇతరుల ధనం ఎప్పటికీ తనది కాదు. అది ఇతరులదే 
అవుతుంది. తనకెంత దక్కాలో అంతే దక్కుతుంది. 


క. నవ్వకుమీ సభలోపల 
నవ్వకుమీ తల్లిందండ్రి నాథులతోడన్‌ 
నవ్వకుమీ పరసతితో 
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ! 20 


సుమతీ శతకము ౦ 


సుమతీ! పెద్దలందరు ఉన్న సభలో నవ్వకూడదు. తల్లితో, తండ్రితో, 
ప్రభువుతో (అధికారి) హాస్యప్రసంగం చేయరాదు. పరస్త్రీలతో నవ్వులాట 
పనికిరాదు. బ్రాహ్మణులను చూచి నవ్వకూడదు. ఇది నీకే మేలు చేస్తుంది. 
అంటే అసందర్భంగా, అనవసరంగా ఎవ్వరినీ చూచి నవ్వరాదు. నవ్వు 
నాలుగువిధాలుగా చేటు తెచ్చిపెడుతుంది. 


క. నీరే ప్రాణాధారము 
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్‌ 
నారియె నరులకు రత్నము 
చీరయె శృంగారమండ్రు ప్రీలకు సుమతీ! 21 


సుమతీ! ప్రాణులన్నిటికీ నీరే జీవనాధారం. నోరే నవరసాలతో 
కూడిన మాటలకు ఆధారం. మానవులకు స్రీయే రత్నంవంటిది. 
చీరకట్టులోని సొగసే ప్రీల అందాన్ని ఇనుమడింపజేస్తాయి. 
క. పుత్రోత్సాహము తండ్రికి 

పుత్రుండు జన్మించినపుడె పుట్టదు, జనులా 

పుత్రుని గనుంగొని పొగడంగ, 

పుత్రోత్సాహంబు నాండు పొందుర సుమతీ! 22 


సుమతీ! కొడుకు పుట్టగానే తం[డికి ఆనందం కలుగదు. 
జనులందరూ ఆ పుత్రుని చూచి పొగుడుతున్నప్పుడు పుత్రుడు 
పుట్టినదానికి ఆ రోజు నిజమైన ఆనందం తండ్రికి కలుగుతుంది. 


క. బలవంతుండ నాకేమని 
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా 
బలవంతమైన సర్పము 
చలిచీమలచేతం జిక్కి చావదె సుమతీ! 239 


10 సుభాషితరత్నాలు 


సుమతీ! నేను బలవంతుడిని. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు 
అని గర్వంతో విర్రవీగుతూ అందరితో విరోధం తెచ్చుకోరాదు. 
బలవంతమైన పాము కూడా బలహీనమైన చలిచీమల చేతికి చిక్కి 
చావడం లేదా! 


క. మాటకుం బ్రాణము సత్యము 
కోటకుం బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్‌ 
బోటికిం బ్రాణము మానము 
చీటికిం బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ! 22డ్స 


సుమతీ! ఈ భూమిపై నోటిమాటకు సత్యమే ప్రాణం. గొప్ప 
సేనాసమూహమే కోటకు ప్రాణం. ప్రీలకు అభిమానమే ప్రాణం. 
వ్రాతపత్రాలకు చేతి సంతకమే ప్రాణం. ఇది నిజం. 


క. లావుగలవాని కంటెను 
భావింపంగ నీతిపరుండు బలవంతుండా 
గ్రావంబంత గజంబును 
మావటివాండెక్కినట్లు మహిలో సుమతీ! బర్‌ 


సుమతీ! ఈ లోకంలో శారీరక బలం ఉన్నవానికన్నాా బుద్ధిబలం 
ఉండేవాడు (నీతిగా ఉండేవాడు) బలవంతుడుగా భావించబడుతాడు. 
అదెలాగంటే బుద్ధిబలం ఉన్న చిన్న మావటివాడు పర్వతమంత ఎత్తైన 
ఏనుగును తను చెప్పినట్లుగా నడిపిస్తాడు కదా! భుజబలంకన్నా 


బుదిబలం గొప్పది. 
ట్ట 


సుమతీ శతకము 11 


క. వినందగు నెవ్వరు చెప్పిన 
వినినంతనె వేగపడక వివరింపందగున్‌ 
కని కల్ల నిజముం దెలిసిన 
మనుజుండే పో నీతిపరుండు మహిలో సుమతీ! 26 


సుమతీ! ఈ భూమిపై ఎవరేమీ చెప్పినా ముందు వినడం 
నేర్చుకోవాలి. విన్నవెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా బాగా 
ఆలోచించాలి. అలా బాగా ఆలోచించడంవల్ల నిజానిజాలు బయట 
పడతాయి. అలా తెలుసుకోగలిగినవాడే నీతిమంతుడనబడతాడు. 


క. శ్రీరాముని దయచేతను 
నారూఢిగ సకల జనులు, నౌారాయనంగా 
ధారాళమైన నీతులు 
నోరూరంగం జవులువుట్ట, నుడివెద సుమతీ! ల 


మంచి బుద్ధికలదానా!/వాడా! శ్రీరామచంద్రుని దయతో లోకంలోని 
ప్రజలందరూ ఆశ్చర్యంతో మెచ్చుకొనేటట్లుగా ఇష్టమైన పదార్థాలు 
చూసినప్పుడు తినాలనే కోరికతో నోట నీరు ఊరినట్లుగా ఇంకా ఇంకా 
వినాలనే కుతూహలం కలిగిస్తూ ధారాళంగా నీతివాక్యాలను అందంగా 
చెబుతాను. 


క. సరసము విరసము కొజకే 
పరిపూర్ణసుఖంబు లధికబాధల కొజకే 
పెరుగుట విజుగుట కొజకే 
ధర హెచ్చుట తగ్గు కొజకే తథ్యము సుమతీ! 28 


ఆలి 


12 సుభాషితరత్నాలు 


సుమతీ! నవ్వులాటలు (నవ్వుతూ (కేళనగా) మాట్లాడేమాటలు ) 
విరోధాన్ని గొడవలు తెచ్చిపెడతాయి. మితిమీరిన సుఖాలు విపరీతమైన 
బాధలను తెచ్చిపెడ్డాయి. పెరగడం తరిగిపోవడం కొరకే. ఒక వస్తువు 
ధర పెరగడం తగ్గిపోవడం కొరకే అవుతుంది. ఇది నిజం. 


క. సిరి దా వచ్చిన వచ్చును 
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్‌ 
కిది దాం బోయిన బోవును 
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ! 29 


సుమతీ! కొబ్బరికాయలోకి నీరులాగా సంపదలు ఎలా వచ్చాయో 
తెలియకుండానే వస్తాయి. అవే సంపదలు ఏనుగు తిన్న వెలగపండులోని 
గుజ్జులాగా మాయమైపోతాయి. అంటే సంపదలు కొబ్బరికాయలోకి 
నీరు వచ్చినట్లు ... తెలియకుండానే వస్తాయి. అలాగే వెలగపండును 
ఏనుగు తినగా లోపలి గుజ్జును మాయంచేసి పై డొప్పను విసర్జించినట్సు, 
సంపదలు మాయమైపోతాయి. సంపదలు శాశ్వతాలు కావని భావం. 
క. స్రీలయెడ వాదులాడకు 

బాలురతోం జెలిమిచేసి భాషింపకుమీ 

మేలైన గుణము విడువకు 

ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ! 80 

సుమతీ! ప్రీలతో ఎప్పుడూ వాదులాడరాదు. పిల్లలతో స్నేహంచేసి 
మాట్లాడరాదు. మంచిగుణాలను వదలరాదు. పోషించే యజమానిని 
నిందించరాదు. ఇలాంటివి చేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నవారౌతారు. 


యం వర మం 


వేమన శతకము 


వానకు తడవనివాడు, వేమన పద్యాన్ని చదవనివాడు ఈ తెలుగు 
దేశంలో ఎవరూ ఉండరని చెప్పడం అతిశయోక్తి కాదు. వేమన 
ప్రజాకవి. సమాజంలోని కుళ్లును, కుతంత్రాలను దృమ్రాంతపూర్వకంగా, 
సులభమైన భాషలో సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో చెప్పిన 
కవి వేమన. వేమన 1540-1600 ప్రాంతానికి చెందిన వాడని 
పండితుల అభిప్రాయం. వేమన కవిత్వం స్వచ్చమైన చెలమ శైలి, 
భావనలో స్వతంథత్రవ్రైనది. మకుటం మినహాయించి మూడు 
పాదాలలోనే చెప్పదలచుకున్న భావాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడం 
వేమన ప్రత్యేకత. 
ఆ. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు 

తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల 

చదువ పద్యమరయ చాలదా ఒక్కటి 

విశ్వదాభిరామ వినురవేమ! క్షే 


అసలుసిసలైన ఇంద్రనీలమణి ఒక్కటున్నా చాలు. తళతళమెరిసే 
రంగురాళ్ళు తట్టెడు ఉన్నా ప్రయోజనం లేదు. అలాగే రసాస్వాదన 
కలిగించే సారవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. నిస్సారమైన 
పద్యాలు ఎన్నివున్నా వ్యర్థమే కదా! 
ఆ. గంగిగోవు పాలు గంటెదైనను చాలు! 

కడివెదైన నేమి ఖరముపాలు? 

భక్తిగల్లు కూడు పట్టెదైనను జాలు 

విశ్వదాభిరామ వినురవేమ! 2 


[64 సుభాషితరత్నాలు 


వేమా! ఆవుపాలు చాలా శ్రేష్టమైనవి. అటువంటి (శ్రేష్టమైన 
ఆవుపాలు ఒక గరిటెడు ఉన్నా చాలు. కానీ ప్రయోజనం లేనటువంటి 
గాడిదపాలు ఒక కడవనిండా ఉన్నా వ్యర్థమే. అలాగే ఆప్యాయతతో 
పెట్టె భోజనం పట్టెదైనా చాలు. నిందిస్తూ పెట్టె భోజనం కడుపునిండుగా 
పెట్టినా అది శరీరానికి అంటదు. 
ఆ. చిత్తశుద్ధిగల్లి చేసిన పుణ్యంబు 

కొంచెమయిన నదియుం గొదువ గాదు 

విత్తనంబు మట్టీ వృక్షంబునకు నెంత 

విశ్వదాభిరామ వినురవేమ! త్రి 


ఓ వేమా! (శ్రద్ధగా మంచి మనస్సుతో చేసే పనులవల్ల కలిగే పుణ్యం 
కొంచెమైనా కూడా అది చాలా విలువైనది, సాటిలేనిది. అది ఎలాగంటే 
మర్రివిత్తనం చూసేందుకు చాలా చిన్నదే కానీ, ఆ విత్తనం నుండి 
పెరిగే మొక్క విశాలమైన మర్రిచెట్టుగా మారుతుంది కదా! 


ఆ. ఆత్మశుద్ధిలేని ఆచార మది యేల? 
భాందశుద్ధిలేని పాకమేల? 
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? 
విశ్వదాభిరామ వినురవేమ! శ్ర 


ఓ వేమా! మనసు పరిశుద్ధంగా లేకుండా ఎన్ని ఆచారాలను 
నిర్వర్తించినా అది వ్యర్థమే. శుభ్రంగా లేని పాత్రలో వండిన వంట 
ఎవ్వరికీ ఉపయోగపడదు. అలాగే మనస్సు శుద్ధంగా ప్రశాంతంగా 
లేకుండా భగవంతుణ్ణి ఎంత పూజించినా అది వ్యర్థమే అవుతుంది. 


వేమన శతకము 15 


ఆ. అల్బుందెపుడుం బల్కు నాడంబరముగాను 
సజ్జనుండు పల్కుం జల్లగాను 
కంచుమోగునట్లుం కనకంబు (మోగునా! 
విశ్వదాభిరామ వినురవేమ! ర్‌ 


ఓ వేమా! నీచుడు ఎప్పుడు తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. 
మంచివాడు చల్లగా మాట్లాడుతుంటాడు. కంచు (మోగుతుంది కాని 
బంగారు మోగదు. అల్పుడు కంచువంటివాడు. సజ్జనుడు బంగారం 


లాంటివాడు. 


ఆ. మేడిపండు చూడం మేలిమై యుండును 
పొట్ట విప్పి చూండ బురుగులుండుం 
బిజికివాని మదిని బింక మీలాగురా! 
విశ్వదాభిరామ వినురవేమ! 6 


ఓ వేమా! మేడిపండు చూడడానికి నిగనిగలాడుతూ కనిపిస్తుంది. 
దాన్ని పొట్ట చీల్చి చూస్తే లోపల పురుగులుంటాయి. పిరికివాడు కూడా 
గొప్పలు చెబుతాడు. కానీ లోపల మాత్రం భయపడుతూనే ఉంటాడు. 


ఆఅ. పూజకన్ననెంచ బుద్ధి నిధానంబు 
మాటకన్న నెంచ మనసు దృఢము 
కులముకన్న నెంచ గుణము ప్రధానంబు 
విశ్వదాభిరామ వినురవేమ! 7 


ఓ వేమా! ఒక వ్యక్తి ఎంత పూజ చేస్తున్నాడు అనేది ముఖ్యం 
కాదు. ఎటువంటి బుద్ధితో చేస్తున్నాడు అన్నది ముఖ్యం. ఏ కులానికి 


16 సుభాషితరత్నాలు 


చెందినవాడు అన్నది ముఖ్యంకాదు. ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు 
అన్నదే ముఖ్యం. 


ఆ. వేజుపురుంగు చేరి వృక్షంబుం జెజచును 
చీడపురుంగు చేరి చెట్టు జెజచుం 
కుత్సితుండు చేరి గుణవంతుం జెజచురా 
విశ్వదాభిరామ వినురవేమ! 8 


వేమా! ఒక చెట్టు వేరుకు పురుగుపడితే ఆ వృక్షం పాడైపోతుంది. 
ఒక చెట్టుకు చీడపడితే చెట్టు ఎండిపోతుంది. గుణవంతునితో 
దుర్మార్డుడు చేరి వాణ్ణి చెడగొడతాడు. అంటే గుణవంతుడు కూడా 
వాడి మంచిస్వభావాన్ని కోల్పోయి దుర్మార్గుడవుతాడు. 


ఆ. అల్పబుద్ధి వాని కధికార మిచ్చిన 
దొడ్డవారి నెల్ల దొలంగగొట్టు 
జెప్పు దినెడి కుక్క చెజకు తీపెజుగునా 
విశ్వదాభిరామ వినురవేమ! 9 


వేమా! హీనమైన బుద్ధి ఉన్నవానికి అధికారం ఇస్తే, పెద్దవారిని 
(సజ్జనులను) అవమానించి వెళ్ళగొడ్డాడు. అదెలాగంటే చెప్పులు తినే 
బుద్ది ఉన్న కుక్క తియ్యని చెరకుగడను తింటుందా? దానికి చెప్పు రుచి 
థి 
తప్ప చెరకుతీపి తెలియదు కదా! అలాగే నీచగుణం ఉన్నవానికి అధికారం 
కట్ట పెట్టినా వాడికి మంచిగుణం రాదు. 


వేమన శతకము [/ 


ఆ. ఎలుగుతోలుందెచ్చి ఏడాది యుతికిన 
నలుపు నలుపెగాని తెలుపురాదు 
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినంబలుకునా! 
విశ్వదాభిరామ వినురవేమ! 10 


వేమా! ఎలుగుబంటితోలు తీసుకువచ్చి సంవత్సరంపాటు ఉతికినా 
అది తన నలుపురంగును పోగొట్టుకొని తెల్లగా మారదు. అలాగే 
కొయ్యబొమ్మను కొట్టినా, తిట్టినా బదులిస్తుందా! దుర్నార్దుణ్ణి ఎంత 
మార్చాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నం వ్యర్థమే అవుతుంది. 
ఆఅ. అన్ని దానములను అన్నదానమె గొప్ప 

కన్న తల్లి కంటె ఘనత లేదు 

ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా 

విశ్వదాభిరామ వినురవేమ! క్ష 


వేమా! ఈ లోకంలో అన్నదానాన్ని మించిన దానమే లేదు. 
జన్మనిచ్చిన తల్లినిమించిన వారు మరొకరు లేరు. అలాగే విద్యనేర్పిన 
గురువుకన్నా గౌరవనీయులు మరొకరు వెతికినా ఉండరు. 


ఆ. నీళ్ళలోని చేప నెణిమాంస మాశించి 
గాలమందు బిక్కు కరణి భువిని 
ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు 
విశ్వదాభిరామ వినురవేమ! 12 


వేమా! చేపలు పట్టేవాడు వేసిన గాలానికి ఉందే ఆహారాన్ని 
తిందామని ఆశపడి నీళ్ళలో ఉండే చేప గాలానికి చిక్కుకుంటుంది. 


18 సుభాషితరత్నాలు 


అలాగే ఈ లోకంలో మనిషికూడా '“ఆశి అనే గాలానికి తగులుకొని 
చెడిపోతున్నాడు. అంటే మనిషికి ఆశ ఉండవచ్చు కానీ, అత్యాశ, దురాశ 
ఉందరాదు. 
ఆ. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు 

పట్టెనేని బిగియం బట్టవలయుం 

పట్టి విడుటకన్నం బడి జచ్చుటే మేలు 

(9 
విశ్వదాభిరామ వినురవేమ! 18 


వేమా! ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలంటే పట్టుదల చూపరాదు. 
అలా పట్టుదల పడితే ఆ కార్యాన్ని సాధించేవరకు విడిచిపెట్టరాదు. 
పట్టుదల పట్టి విడిచిపెట్టడం కన్నా చావడమే మేలు. అంటే 
కార్యసాధకునికి పట్టుదల ప్రాణంతో సమానమైంది. 


ఆ. అనంగ ననంగ రాగ మతిశయిల్లుచునుండు 
దినంగ దినంగ వేము తియ్యనుండు 
సాధనమునం బనులు సమకూరు ధరలోన 
విశ్వదాభిరామ వినురవేమ! క్షేడ్ష 


వేమా! ఈ లోకంలో పాడగా పాడగా రాగం బాగా కుదురుతుంది. 
తింటూ తింటూ ఉంటే వేపాకు కూడా తియ్యగా రుచిస్తుంది. అలాగే 
సాధన చేస్తూ చేస్తూ ఉంటే అనుకున్న కార్యాన్ని సాధించవచ్చును. 
అంటే కార్యసాధకునికి నిరంతర శ్రమ అవసరం. 
ఆ. తప్పులెన్నువారు తండోపతండంబు 

లుర్వి జనులకెల్ల నుండుం దప్పు 

తప్పులెన్నువారు తమ తప్పులెజుగరు 

విశ్వదాభిరామ వినురవేమ! 15 


వేమన శతకము 19 


వేమా! ఈ భూమిపై తప్పులు పట్టేవారు లెక్కలేనంతమంది ఉన్నారు. 
భూమిపై జీవించే ప్రతివాడు తప్పు చేయక మానడు. కానీ ఎదుటివారి 
తప్పులను లెక్కపెట్టేవాడు తాను చేసిన తప్పులను లెక్కపెట్టుకోడు. ఇది 
మానవనైజం. 
ఆ. ఇనుము విణిగెనేని యినుమాజు ముమ్మాజు 

కాచి యతకవచ్చుం గ్రమముగాను 

మనసు విజిగెనేని మరియంట నేర్చునా 

విశ్వదాభిరామ వినురవేమ! 16 


ఓ వేమా! ఇనుప వస్తువులు విరిగిపోతే దానిని నిప్పులపై కాల్చి 
ఎన్నిసార్లైనా అతికించవచ్చు. లేదా దాన్ని కరిగించి ఒక రూపాన్ని 
ఇవ్వవచ్చు. కానీ, ఆత్మీయులు అనుకున్నవారే ద్రోహం చేస్తే మనసు 
విరిగిపోతుంది. అలాంటప్పుడు విరిగిన మనసును మాత్రం ఒకటిగా 
సరిచేయడం ఎవ్వరికీ సాధ్యంకాదు. 


ఆ. చంపందగినయట్టి శత్రువు తనచేతం 
జిక్కెనేని కీడు సేయరాదు 
పొసంగ మేలు చేసి పొమ్మనుటే చావు 
విశ్వదాభిరామ వినురవేమ! 17 


ఓ వేమా! చంపదగినంత గొప్ప అపకారం చేసిన మహాశత్రువు 
తన చేతికి దొరికితే వానిని చంపరాదు. సరికదా, వాడి ప్రాణానికి 
ఎలాంటి హానీ కల్గించకుండా కావలసిన ఉపకారం చేసి వదిలేస్తే 
అంతకుమించిన చావు వాడికి మరొకటి లేదు. 


త్రి 


20 సుభా 


తరత్నాలు 


ఆ. అనువుగాని చోట నధికుల మనరాదు 
కొంచెమైన నదియు గొదువగాదు 
కొండ యద్దమందు గొంచెమై యుండదా 
విశ్వదాభిరామ వినురవేమ! 18 


వేమా! మనకు అనుకూలం కానిచోట మనం గొప్పలు ప్రదర్శించరాదు. 
మనం కొంచెం తగ్గి ఉంటే మనకేమాత్రం లోటులేదు. అంతపెద్ద 
కొందకూడా అద్దంలో చూస్తే చిన్నదిగానే కనిపిస్తుంది. అంతమాత్రాన 
అది చిన్నదైపోదు కదా! 


ఆ. ధనము కూడంబెట్టీ దానంబు చేయక 
తాను దినక లెస్స దాంచుగాక 
తేనెటీంగ గూర్చి తెజబువరి కియ్యదా 
విశ్వదాభిరామ వినురవేమ! 19 


వేమా! పిసినిగొట్టువాడు ధనాన్ని సంపాదించి దాచిపెడతాడు. 
కానీ ఆ ధనాన్ని ఒకరికి సహాయం చేయడు, తాను అనుభవించడు. 
అలాంటి పాపి సొమ్ము పరులపాలైపోతుంది. అదెలాగంటే తేనెటీగ 
తేనెను పోగుచేసి పెడుతుంది. తాను అనుభవించదు. అలాంటి తేనె 
దారినిపోయేవాదు తీసుకుపోతాడు. పాపి సొమ్ము పరులపాలు అనడం 
ఇలాంటిదే! 


ఆ. పశుల వన్నె వేరు పాలేక వర్ణమౌ 
బుష్ప జాతి వేరు పూజ యొకటి 
దర్శనంబు వేరు దైవంబు ఒకటిరా 
విశ్వదాభిరామ వినురవేమ! 20 


వేమన శతకము 21 


వేమా! పాలిచ్చే పశువులు వివిధ రంగుల్లో ఉంటాయి. కానీ అవి 
ఇచ్చే పాలుమాత్రం తెలుపురంగులోనే ఉంటాయి. పూలలో వివిధరకాల 
జాతులు వివిధ రంగుల్లో ఉంటాయి. అయినా వాటితో చేసే పూజ 
మాత్రం ఒక్కటే. అలాగే చూసేకళ్ళు, పూజించే మార్గాలు వేరు వేరు 
కావచ్చుకానీ భగవంతుడు మాత్రం ఒక్కడే! 


ఆ. చెప్పులోనిరాయి, చెవిలోని జోరీగ, 
కంటిలోని నలుసు, కాలిముల్లు 
ఇంటిలోనిపోరు, ఇంతింత గాదయా 
విశ్వదాభిరామ వినురవేమ! 21 


ఓ వేమా! కాలికింద చెప్పులో ఇరుక్కున్న రాయి, జోరీగ చెవిదగ్గర 
జుయ్యిమంటూ చేసే శబ్దం, కంట్లో పడ్డ నలుసు, కాలిలో గుచ్చుకున్న 
ముల్లు, ఇంట్లో భార్యతో గొడవలు ఇంత అని చెప్పలేం. ఆ బాధలు 
అనుభవించినవారికే తెలుస్తాయి. 


ఆ. లక్ష్మి యేలినట్టి లఅంకాధిపతిపురి 
పిల్ల కోతి పొంజు కొల్లపెట్టెం 
జేటు కాలమయినం జెజుప నల్పులె జాలు 
విశ్వదాభిరామ వినురవేమ! 22 


వేమా! రావణాసురుని రాజ్యమైన లంకానగరం ఒకప్పుడు బంగారంతో 
సిరిసంపదలతో వైభవంగా ఉండేది. అటువంటి లంకానగరం ఒక 
వానరుని ధాటికి వైభవాన్ని కోల్పోయి కాలిబూడిదైపోయింది. ఎంతటి 
బలవంతులకైనా చేటుకాలం వస్తే బలవంతులే కాదు బలహీనుల 
చేతుల్లోనైనా సరే నాశనంకాక తప్పదు. 


22 సుభాషితరత్నాలు 
ఆ. చిక్కియున్నవేళ సింహంబునైనను 

బక్కకుక్క కజచి బాధ పెట్టు 

బలిమి లేని వేళం బంతంబు చెల్లదు 

విశ్వదాభిరామ వినురవేమ! 23 


వేమా! బలశాలి అయిన సింహమైనా తన బలాన్ని కోల్పోతే, 
బక్కచిక్కిన కుక్కకూడా దానిని కరిచి బాధపెడుతుంది. బలహీనమైన 
సందర్భాలలో పంతానికి పోకూడదు. అంటే కాలం అనుకూలంగా 
లేనప్పుడు ఎంతటి బలవంతుడైనా బలహీనులకు లొంగిపోక తప్పదు. 


ఆ. పరుల దిట్టినంత పాపకర్మంబబ్బు 
విడువదెన్నటికిని విశ్వమందు 
పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా 
విశ్వదాభిరామ వినురవేమ! 22డ్న 


వేమా! ఈ లోకంలో పరులను తిట్టకూడదు. తిడితే పాపం పట్టి 
పీడిస్తుంది. ఆ పాపం ఎన్నటికీ విడిచిపోదు. పరులు కేవలం పరులే 
కాదు. ప్రతి జీవిలోనూ పరమాత్ముడుంటాడని గ్రహించాలి. 


కచ వ న 


23 
భాస్కర శతకము 


తెలుగులో సుమతి, వేమన శతకాల తర్వాత అంతటి ప్రసిద్ధి 
పొందింది భాస్మరశతకము. ఈ శతకాన్ని వ్రాసినవారు మారన 
వెంకయ్య. ఈయన 1550 - 1600 కాలానికి చెందినవాడని 
పందితాభిప్రాయం. భాస్మర శతకపద్యాలు సార్వకాలికమైన సత్యాలు. 

ఈ కవి రామాయణ భారతాలనుండేకాక వివిధ పురాణాలనుండి 

దృష్టాంతాలను తీసుకుని చెప్పదలచుకున్న నీతుల్ని సరళసుబోధకంగా 

చెప్పాడు. ఈయన శతకంలో ప్రధానంగా సజ్జన లక్షణం, దుర్జన లక్షణం, 
అదృష్టం, సిరిసంపదలు, మానవుల మనస్తత్వాలు మొదలైన విషయాలు 
కనిపిస్తాయి. 

చ. అతిగుణహీనలోఖికిం బదార్థము గల్గిన లేక యుండినన్‌ 
మితముగంగాని కల్మిగల మీందటనైన భుబజింప డింపుగా 
సతమని నమ్ము దేహమును సంపద, నేజులు నిండి పాఠినన్‌ 
గతుకగంజూచుం గుక్క తన కట్టడ మీజక యెందు భాస్కరా! 1 
ఓ భాస్మరా! గుణహీనుడైన పిసినారి ఈ శరీరం సిరిసంపదలు 

శాశ్వతాలని నమ్మి అవి ఉన్నప్పుడు కానీ లేనపుడు కానీ కొద్ది కొద్దిగానె 

తింటాడు. పిసినారితనం వాడికి పోదు. అదెలాగంటే నీటితో నిండుగా 
నది ప్రవహిస్తున్నా కూడా కుక్క కొద్ది కొద్దిగానే గతుకుతుంది. 


ఉ. ఆదర మింతలేక నరుం డాత్మబలోన్నతి మంచివారికిన్‌ 
భేదము చేయుటం దనదు పేర్మికిం గీడగు మూలమె; ట్లమ 
ర్యాద హిరణ్యపూర్వకశి పన్‌ దనుజుండు గుణాధ్యుదైన ప్ర 
హ్ల్హాదున కెగ్గు జేసి ప్రళభయంబును బొందండె మున్ను భాస్కరా!2 


23 సుభాషితరత్నాలు 


భాస్కరా! మానవుడు తనకున్న బలాన్నే సర్వస్వంగా భావించి 
ఎదుటివారిపట్ల (ప్రేమానురాగాలు మరచి బాధలుపెడితే అది వారికే 
చేటు చేస్తుంది. అదెలాగంటే పూర్వ హిరణ్యకశిపుడు తన బలాన్ని 
నమ్ముకుని మంచివాడైన ప్రహ్లాదుని కన్న కొడుకని కూడా చూడకుండా 
కఠినంగా శిక్షించి బాధలుపెట్టాడు. అందుకు (ప్రతివలంగానే 
హిరణ్యకశిపుడు ఘోరమైన మరణాన్ని పొందాడు. 


చ. ఉరుగుణవంతుండొడ్లుతన కొండపకారము సేయునప్పుడుం 
బరహితమే యొనర్చు నొక పట్టుననైనను గీడుం జేయగా 
నెజటుంగడు; నిక్కమేకద య దెట్లనం? గవ్వముబట్టి యెంతయున్‌ 
దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా! 8 


భాస్కరా! గుణవంతుడైనవాడు తనకు ఎవరైనా అపకారం చేస్తే 
తాను ఓర్చుకుంటాడే కానీ ఎటువంటి హాని చెయ్యడు, సరికదా వారికి 
సహాయం చేస్తాడు. అదెలాగంటే కవ్వం పట్టుకొని పెరుగును ఎంతగా 
చిలికినా పెరుగు వెన్నను అందిస్తుంది. 


చ. ఉరుబలశాలినంచుం దను నొల్లని యన్యపతివ్రతాంగనా 
సురతము గోరెనేని కడ సుమ్మది భూతికిం బ్రాణహానియౌ; 
శిరములు గూల రాఘవునిచే దశకంఠుండు బ్రుంగిపోవండే 
యెొబజుంగక సీత కాసపడి యిష్టుల భృత్యులంగూడి భాస్కరా! 4 
భాస్కరా! గొప్ప బలశాలిని అన్న గర్వంతో తనను ఇష్టపదని 

పతివ్రతను (ప్రీనిి బలవంతంగా పొందాలనుకుంటే అదే వాడి 

సంపదలకు, ప్రాణానికి హాని తెచ్చిపెడుతుంది. సర్వనాశనం చేస్తుంది. 
అదెలాగంటే ఇష్టంలేని సీతాదేవిని గర్వంతో అపహరించుకుపోయిన 


భాస్కర శతకము 25 


రావణుడు శ్రీరాముని చేతిలో బంధుమిత్ర సేనలతో ప్రాణాలను 
కోల్పోయాడు కదా! 


ఉ. ఊరక సజ్జనుంందొదిగి యుండిన నైన దురాత్మకుండు ని 
ష్మారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా; 
చీరెలు నూరుటంకములు చేసెడి వైనను బెట్టె నుండంగాం 
జేరి చినింగిపోం గొజుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా! 


భాస్కరా! మంచివారు ఎవ్వరిజోలికీ పోరు. తమంత తాము ఒదిగి 
ఉంటారు. అయినా దుర్శార్డుడు దాన్ని సహించకుండా వారికి కీడు 
చేయడమే తన విద్యగా భావిస్తాడు. అదెలాగనగా చాలా విలువైన 
చీరలను పెట్టెలో పెట్టి భద్రంగా దాచినాకూడా చిమ్మట పురుగు ఆ చీరలను 
చేరి చినిగేవరకు కొరుకుతూనే ఉంటుంది. ఆ చిమ్మటకేం లాభం. అలాగే 
దుర్మార్డుడు సజ్జనుణ్ణి కారణం లేకుండా బాధిస్తాడు. 


చ. ఎడపక దుర్దనుం డొరుల కెంతయుం గీడొనరించుం గాని యె 
యెడలను మేలు సేయం డొక యించుకయైనను; జీదపుర్వు దా 
జెడందిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంప నేర్చునే 
పొడవగుచున్న పుష్పఫలభూరుహ మొక్కటినైన భాస్మరా! 6 
భాస్మరా! దుర్మార్గుడు ఎప్పుడైనా సరే ఎదుటివారికి కీడునే 

తలపెడతాదడు కానీ మంచిమాత్రం అస్సలు చేయడు. అదెలాగంటే చక్కగా 
పెరిగి పూలు, పండ్లతో అందంగా కనిపించే చెట్టును చీడపురుగుచేరి 
నాశనం చేస్తుందే కానీ, కాసినినీళ్ళు పోసి ఆ చెట్టు పెరుగుదలకు 
సహకరించదు కదా! అలాగే దుర్మార్డుడు ఎదుటివారికి ఎప్పుడూ కీడునే 
చేస్తాడు. 


26 సుభాషితరత్నాలు 


ఉ. ఒక్కందెచాలు నిశ్చల బలోన్నతుం దెంతటి కార్యమైనం దాం 
జక్కనొనర్ప గౌరవు లసంఖ్యులు పట్టిన ధేనుకోటులం 
జిక్కంగనీక తత్ర్రబలసేన ననేకశిలీముఖంబులన్‌ 
మొక్కపడంగంజేసి తుదముట్టందె యొక్క కిరీటి భాస్కరా! 7౯ 


భాస్కరా! ఎంతటి కార్యమైనా సాధించడానికి సమర్ధుడైన బలవంతుడు 
ఒక్కడు చాలు. అదెలాగంటే పూర్వం గోగ్రహణ సమయంలో అనేకులు 
కారవులు సైన్యంతో కలిసివచ్చి గోవులను అపహరించగా ఒక్క అర్జునుడే 
వారందరినీ ఓడించి గోవులను విడిపించాడు కదా! 


చ. ఘనుండొక వేళంగీద్పడిన [్రమ్మజ నాతని లేమి బాపంగా 
గనుగొన నొక్క సత్ర్రభువు గాక, నరాధము లోపరెందజుం; 
బెనుంజెజువెండినట్టి తజిం బెల్లున మేఘుండుగాక నీటితోం 
దనుప దుషారముల్‌ శతశతంబులు చాలునటయ్య భాస్కరా! 8 
భాస్మరా! సంపన్నుడైన వాడు ఎప్పుడైనా కష్టాలపాలైతే ఆ కష్టాలను 

తొలగించడానికి ఒక గొప్ప సంపన్నుడే రావాలి తప్ప సామాన్యులకు 
సాధ్యంకాదు. అదెలాగనగా ఒక పెద్దచెరువు ఎండిపోతే ఆ చెరువును 
నింపేందుకు పెద్ద వర్షం రావాలేకానీ మంచువిందువులు ఎన్నివేలు 
కురిసినా నిండదు. అలాగే ధనవంతుని కవ్టాలను తీర్ప్చెందుకు మరో 
ధనవంతుడే అవసరమౌతాడు కానీ సామాన్యుడు కాదు. 


చ. చదువది యెంతగల్లిన రసజ్ఞత యించుక చాలకున్ననా 
చదువు నిరర్ధకంబు గుణ సంయుతు లెవ్వరు మెచ్చ; రెచ్చటం 
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం 
పొందవెడు నుప్పు లేక రుచి పుట్టంగ నేర్చునటయ్య భాస్కరా! 9 


భాస్కర శతకము 2/7 


విద్యచేత పాండిత్యాన్ని సంపాదించిన ఎంతటి విద్యావంతుడైనా 
తాను చదువుతున్న చదువులలోని సారాంశాన్ని (గగ్రహించలేకపోతే ఆ 
చదువు వ్యర్థమే అవుతుంది. ఎవ్వరూ ఆ విద్యను మెచ్చుకోరు. 
పాకశాస్తంలో నిపుణుడయిన నలమహారాజంతటివాడే ఎంత శుచిగా 
చక్కగా వంట వండినా ఆ వంటలో ఉప్పు వేయకపోతే ఆ భోజనానికి 


పసందైన రుచి వస్తుందా? రాదు కదా! 


ఉ. చేరి బలాధికుం డదెరిగిం చెప్పిన కార్యము చేయకుండినన్‌ 
బారము ముట్టలేం డొక నెపంబున దాంజెడు నెట్టి ధన్యుండున్‌ 
బోరక పాండుపుత్రులకు భూస్థలిభాగము పెట్టుమన్న కం 
సారిని గాకుచేసి చెడం డాయెనె కౌరవభర్త భాస్కరా! 10 


భాస్మరా! బలవంతుడైన (ధర్మాత్ముడు) వాడు తానే వచ్చి ఒక 
కార్యంలో సహాయం చేయుమని కోరితే తప్పక సహాయం చేయాలి. 
లేకపోతే అది వాడికే హాని కలిగిస్తుంది. అదెలాగంటే పూర్వం కంసుని 
శత్రువైన శ్రీకృష్ణుడు దుర్యోధనుని వద్దకువెళ్ళి నీ తమ్ముళ్ళెన పాండవులకు 
అర్ధభాగం రాజ్యం ఇవ్వాల్సిందని కోరగా అలాకాదని యుద్దానికి సిద్ధమైన 
దుర్యోధనుడు ప్రాణాలను పోగొట్టుకున్నాడు కదా! 


చ. తగిలి మదంబుచే నెదిరి దన్ను నెజబుంగక దొడ్డవానితో 
బగంగొని పోరుటెల్ల నతిపామరుండై చెడు టింతెగాక తా 
నెగడి జయింప నేరండది నిక్కము తప్పదు; ధాత్రిలోపలన్‌ 
డెగి యొకకొండతోం దగరు దీకొని తాకిననేమి? భాస్కరా! 11 


భాస్కరా! బలహీనుడు పొగరుతో తన బలాన్ని తాను తెలుసుకోలేక 
బలవంతునితో గొడవపడితే అది వాడికే నష్టం తెచ్చిపెడుతుందే కానీ 


28 సుభాషితరత్నాలు 


విజయాన్ని ఇవ్వదు. ఇది సత్యం. అదెలాగంటే ఈ లోకంలో 
పొగరుబట్టిన ఒక పొట్టేలు వెళ్ళి కొండను ఢీ కొడితే పొట్టేలుకే నష్టం 
కానీ కొందకు కాదు కదా! 


చ. తెలియని కార్య మెల్లం గడ తేర్చుట కొక్కవివేకింజేకొనన్‌ 
వలయునటైన దిద్దుకొనవచ్చు, బ్రయోజనమాంద్య మేమియుం 
గలుగదు, ఫాలమందు దిలకంబిడునప్పుడు చేత నద్దమున్‌ 
గలిగిన జక్కంజేసికొనుం గాదె నరుం డది చూచి భాస్కరా! 12 


భాస్మరా! ఈ లోకంలో మనకు అనుభవం లేని కార్యాన్ని 
సాధించాలంటే ఆ కార్యంలో అనుభవమున్న ఒక వివేకి సహాయాన్ని 
పొందాలి. అప్పుడు దానికి ప్రయోజన సిద్ధి కలుగుతుంది. అదెలాగంటే 
నుదుట బొట్టుపెట్లుకొనేటప్పుడు అద్దాన్ని చేతపట్టుకొంటే తిలకం చక్కగా 
9 అ ఈ. అ 
తీర్చిదిద్దవచ్చును కదా! 


ఉ. దక్షుండు లేని యింటికిం బదార్థము వేజటొకచోటనుండి వే 
లక్షలు వచ్చుచుండినం బలాయనమై చను గల్లగాదు, ప్ర 
త్యక్షము వాగులున్‌ వణద లన్నియు వచ్చిన నీరు నిల్చునే 
యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా! 18 


భాస్కరా! అసమర్థుదైనవాని ఇంట్లో ఎన్ని సంపదలు వచ్చి చేరినా 
అవి నిలబడవు. వృథాగా ఖర్చయిపోతాయి. దీనికి గండి పడిన చెరువు 
ప్రత్యక్ష ఉదాహరణ. వరదవచ్చి వాగులుపారి చెరువు నిండినప్పటికీ ఆ 
చెజువుకు గండిపడితే ఆ నీరు నిలబడదు కదా! అలాగే డబ్బు విలువ 
తెలిసిన యజమాని లేకపోతే ఆ ఇంట్లో ఎన్ని సంపదలైనా నిలబడవు. 


భాస్కర శతకము 29 


ఉ. దానము సేయగోరిన వదాన్యున కీయంగ శక్తి లేనిచో 
నైనం బరోపకారమునకై యొకదిక్కునం దెచ్చియైన నీం 
బూనును, మేఘుం డంబుధికి బోయి జలంబుల దెచ్చి యీయడే 
వాన సమస్త జీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా! 14 


భాస్కరా! దానం చేయాలనే మనసున్న దాతకు దానంచేసే శక్తి 
లేకపోయినా పరోపకారం చేయాలన్న కోరికతో ఎక్కడినుండైనా తెచ్చి 
ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అదెలాగంటే మేఘుడు వర్షాన్ని ఇచ్చేందుకు 
తనవద్ద నీరు లేకపోయినా సముద్రానికి వెళ్ళి నీళ్ళు తెచ్చి సకల 
ప్రాణికోటికీ కోరిక తీరునట్లుగా నీటిని వర్షరూపంలో తెచ్చెనా సరే 
తెచ్చిన్తాడు. ౫ 
ఉ. పందితులైనవారు దిగువందగ నుండగ నల్పుందొక్కడు 
ద్దండతం బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమియెగ్గగున్‌? 
గొండొక కోంతి చెట్టు కొన కొమ్మల నుండంగంగ్రింద గండ భే 
రుండ మదేభసింహ నికురుంబము లుండవె? చేరి భాస్కరా! 15 


భాస్మరా! పండితులందరూ (క్రింద కూర్చొని ఉండగా ఒక 
దుర్మార్గుడు వారందరికంటే ఉన్నతస్థానంలో సింహాననంపై 
కూర్చున్నంత మాత్రాన అది పండితులకు అవమానం ఏమీకాదు. 
అదెలాగంటే పక్షుల్లో గొప్పదైన గండభేరుండ పక్షి జంతువుల్లో బలం 
కలిగిన గజేంద్రుడు (ఏనుగు), మృగరాజైన సింహం ఒక చెట్టుక్రింద 
ఉండగా ఆ చెట్టు చివరికొమ్మపైన ఒక కోతి కూర్చున్నంత మాత్రాన 
దానికేమి గొప్పతనం రాదు. వీటికేమి లోకువలేదు. 


30 సుభాషితరత్నాలు 


చ. పలుమబఖు సజ్జనుండు ప్రియభాషలె పల్కుంగఠోరవాక్యముల్‌ 
బలుకండొకానొకప్పు డవి పల్మిన గీదును గాదు నిక్కమే; 
చలువకువచ్చి మేఘుండొక జాడను దా వడగండ్ల రాల్చినన్‌ 
శిలలగునోటు వేగిరమె శీతల నీరము గాక భాస్కరా! 16 


భాస్మరా! సజ్జనుడైనవాడు ఎప్పుడూ మంచిమాటలే (ప్రేమగా 
మాట్లాడుతూ ఉంటాడు. కఠినంగా మాట్లాడడు. ఒక్కోసారి కఠినంగా 
మాట్లాడినా అవి ఎటువంటి హాని చేయవు. ఇది సత్యం. చల్లదనం 
పంచేందుకు వచ్చిన మేఘుడు వడగండ్లు కురిపించినా అవి రాళ్ళుగా 
ఉండకుండా చల్లటి నీరుగా మారిపోతాయి కదా! అలాగే సజ్జనుని 
కఠినమైన మాటలుకూడా హానిని చేయవు. 


ఉ. పూనిన భాగ్యరేఖ చెడి పోయినపిమ్మట నెట్టి మానవుం 
దైనను వాని నెవ్వరుం బ్రియంబునం బల్మరు పిల్వ రెచ్చటం 
దానది యెట్లొకో యనినం దథ్యము పుష్పము వాడి వాసనా 
హీనత నొందియున్న యెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా! 17 


భాస్కరా! ఒక వ్యక్తికి దురదృష్టవశాత్తు సంపదలు తొలగిపోతే 
అతనిని ఎవ్వరూ పిలవరు, పలుకరించరు. అతనిని ఎక్కడ పలుకరిస్తే 
ఏమడుగుతాడోనన్న భయం అందరికి ఉంటుంది. అదెలాగంటే మంచి 
సువాసనలను వెదజల్లే పువ్వు వాడిపోయి వాసనను కోల్పోతే దాన్ని 
ఎవ్వరైనా తీసుకుంటారా? అలాగే సంపదలు పోయిన దురదృష్టవంతుణ్ణి 
కూడా ఎవ్వరూ చేరదీయరు, పలుకరించరు. 


భాస్కర శతకము ర 


ఉ పూరిత సద్గుణంబుగల పుణ్యున కించుక రూపసంపదల్‌ 
దూరములైన వానియెడ దొడ్డగంజూతురు బుద్ధిమంతు లె 
ట్లారయ; గొగ్గులైన మజి యందుల మాధురిచూచి కాదె ఖ 
ర్జూర ఫలంబులం బ్రియము చొప్పడ లోకులు గొంట భాస్మరా! 18 


భాస్కరా! సద్దుణసంపన్నులైనవారు అందంగా లేకపోయినా 
పండితలోకంలో వారి విలువ ఏమీ తగ్గదు. బుద్ధిమంతులైనవారు వారిని 
గౌరవిస్తూనే ఉంటారు. అదెలాగంటే ఖర్జూరపు పండ్లు పైకి ముడతలు 
ముడతలు పడి అందవికారంగా ఉన్నాకూడా పండ్ల తీపినిచూచి 
అందరూ ఆదరించి ఆస్వాదిస్తారు కదా! 


ఉ. బంధుర సద్దుణాధ్యుం దొక పట్టున లంపటనొందియైన దు 
స్సంధిం దలంప డన్యులకుం జాలహితం బొనరించుగాక, శ్రీ 
గంధపుం జెక్క రాగిలుచుం గాదె శరీరుల కుత్సవార్థమై 
గంధము లాత్మంబుట్టు దజఖుగంబడియుండుటలెల్ల భాస్కరా! 19 


భాస్కరా! మంచిగుణాలచేత ప్రకాళించేవాడైన సజ్జనుడు తాను 
ఎన్ని కష్టాలను అనుభవించినా ఎదుటివారికి కీడు చేయాలని 
ఆలోచించడు. వారికి మంచి జరగాలనే కోరుకుంటాడు. అదెలాగంటే 
శ్రీ గంధపుచెక్కను ఎంత అరగదీసినా అది వారికేమాత్రం కీడు చేయదు. 
పైగా తాను అరిగిపోయి గంధంగా మారి శరీరధారులకు సువాసనలను 
ఇస్తుంది. సద్గుణాల నిలయమైనపుడు తనను కష్టపెట్టిన వారుకూడా 
సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు. 


32 సుభాషితరత్నాలు 


చ. బలయుతుందైనవేళ నిజబంధుండు తోద్బ్చడుగాని యాత డే 
బలము తొలంగెనేని తన పాలిట శత్రు, వదెట్లు పూర్ణుడై, 
జ్వలనుండు కానంగాల్పు తరి సఖ్యముజూపును వాయు దేవుండా 
బలియుండు సూక్ష్మదీపమగు పట్టున నార్చదె గాలి భాస్మరా!20 


భాస్మరా! ఒక వ్యక్తి బలవంతుడుగా ఉన్నప్పుడు అతని 
బంధువులందరూ అతనికి బాగా సహకరిస్తారు. ఆ వ్యక్తే కనుక బలాన్ని 
(సంవదను) కోల్పోతే అతనికి నహకరించిన బందువులు 
శత్రువులవుతారు. అదెలాగంటే అగ్నిదేవుడు అదవిని కాల్చే సమయంలో 
వాయువు అతనికి సహకరించి మరింత వేగంగా కాల్చేందుకు 
సహకరిస్తాడు. అదే అగ్ని ఒక చిన్నదీపంగా మారినప్పుడు ఆ వాయువే 
శత్రువుగా మారి ఒక్క ఉదుటన ఆర్పేస్తుంది. అలాగే బలంగా ఉన్నప్పుడు 
సహకరించిన బంధువులే బలం లేనప్పుడు శత్రువులవుతారు. 


చ. భుజబల శౌర్యవంతులగు పుత్రులంగాంచిన వారికెయ్యెడన్‌ 
నిజహృదయేప్పితార్థములు నిక్కముచేకుజుంగుంతి దేవికిన్‌ 
విజయబలాధ్యుండర్హునుండుం వీరపరాక్రమ మొప్ప దేవతా 
గజమును దెచ్చి తల్లి వ్రతకార్యము దీర్చండె తొల్లి భాస్కరా! 21 


భాస్మరా! గొప్ప భుజబలపరాక్రమవంతులైన పుత్రుల్ని పొందిన 
వారికి మనసులోని కోరికలు తప్పక నెరవేరుతాయి. అదెలాగంటే 
కుంతీదేవి బలవంతులైన పుత్రుల్ని పొందుటవల్లనే కదా అర్జునుడు 
దేవతల గజమైన ఐరావతాన్ని తెచ్చి వ్రతాన్ని పూర్తి చేయించి తల్లి 
కోరికను తీర్చగలిగాడు. 


భాస్కర శతకము 33 


ఉ. సంతత పుణ్యశాలి నొక జాడను సంపద వాసిపోయి తా 
నంతటంబోక నెట్టుకొని యప్పటియట్ల వసించియుండు; మా 
సాంతము నందుం జందురుని నన్నికళల్‌ పెడంబాసిపోయినం 
గాంతి వహింపండోటు? తిరుగంబడి దేహమునిండు భాస్మరా! 22 
భాస్మరా! నిత్యం పుణ్యకర్మలను చేసే పుణ్యాత్మునికి సంపదలన్నీ 

తొలగిపోయినా బాధపడక తాను అంతకుపూర్వం ఎలా ఉందేవాడో 

అలానే ఉంటాడు తిరిగి సంపదలు పొందుతాడు. అదెలాగంటే పున్నమి 
చంద్రుడు అమావాన్యనాటికి తన కాంతినంతా కోల్పోయి 
కాంతిహీనుడైనా కూడా అలాగే ఉంటూ క్రమంగా తన పున్నమిచంద్రుని 
రూపాన్ని పొందుతున్నాడో? అలాగే పుణ్యశాలికూడా తన సంపదలు 
తొలగిపోయినా బాధపడకుండా ఉంటూ తిరిగి సంపాదించుకుంటాడు. 


చ. సిరిగలవాని కెయ్యెడలం జేసిన మేలది నిష్ఫలంబగున్‌ 
నెజిగుణిగాదు పేదలకు నేర్చునంజేసిన సత్ఫలంబగున్‌ 
వజపున వచ్చి మేఘుండొక వర్షము వాడిన చేలమీందటం 
గురిసినంగాక యంబుధులం గుర్వంగ నేమిఫలంబు భాస్మరా! 28 


భాస్మరా! సిరిసంపదలున్న ధనవంతునికి అన్నివేళలా నా 
సహాయం నిష్రయోజనమే అవుతుంది. ఫలితం ఉండదు. అదే 
సహాయాన్ని బీదవారికి చేస్తే, మంచిఫలితం లభిస్తుంది. అదెలాగంటే 
వర్షాన్ని కురిపించేందుకు వచ్చిన మేఘుడు తన వర్షధ్రారను వాడిపోయిన 
పొలాలపై కురిపిస్తే అది ప్రయోజనంగా ఉంటుంది. ఫలితాన్నిస్తుంది. 
కానీ అదే వర్షాన్ని సముద్రంలో కురిపిస్తే ప్రయోజనమేమైనా ఉన్నదా? 
లేదు కదా? అలాగే ఎవరికి సహాయం అవసరమో వారికి సహాయం 


34 సుభాషితరత్నాలు 


చేయాలి కానీ, అవసరం లేనివారికి సహాయం చేయడం వ్యర్థమే 

అవుతుంది. 

చ. స్థిరతర ధర్మవర్తన బ్ర। సిద్ధికి నెక్కినవాని నొక్కము 
ష్మరుం డతి నీచవాక్యములం 1 గాదని పల్కిన నమ్మహాత్ముండుం 
గొజంతవహింపందడయ్యెడ, న । కుంఠిత పూర్ణసుధాపయోధిలో 
నరుగుచుం గాకి రెట్టయిడి | నందున నేమి కొణంత భాస్కరా! 24 


ధర్మంతప్పని ధర్మాత్ముడని పేరుపొందిన వానిని ఒక నీచుడు 
కఠినమైన మాటలతో నిందించినా అది తన ధర్మవర్తనకు లోపమని 
భావించడు. అదెలాగంటే విశాలమైన అమృత సముద్రంపై ఒక కాకి 
ఎగురుతూ నిందైన ఆ సముద్రంలో రెట్ట వేసినంత మాత్రాన సముద్రానికి 
లోపమెమి లేదుకదా! 


35 
శ్రీకృష్ణ శతకము 


శ్రీకృష్ణ శతకాన్ని వ్రాసినవారు నరసింహ కవి. ఈయన 1775 
ప్రాంతానికి చెంది ఉండవచ్చునని పరిశోధకుల అభిప్రాయం. ఈ 
శతకంలో పద్యాలు సరళంగా, సుబోధకంగా ఉంటాయి. ఈ శతకం 
భక్తిప్రబోధాత్మక శతకం. ఈ శతకంలోని పద్యాలు బాలబాలికలకు 
తేలికగా అర్థమవుతాయి. కవి పద్యశైలీవిధానం పద్యాలను సులభంగా 
కంఠస్థం చేయడానికి తోడ్పడుతుంది. 


క. శ్రీ రుక్కిణీశ! కేశవ! 
నారదసంగీతలోల! నగధర! శౌరీ! 
ద్వారకనిలయ! జనార్దన! 
కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా! క్షే 


ఓ కృష్ణా! నువ్వు లక్ష్మీస్వరూపిణి అయిన రుక్షిణీదేవికి భర్తవు, 
సకల విశ్వాన్ని సృష్టించినవాడవు, నారద మహర్షి సంగీతంచేత అత్యంత 
ఆనందాన్ని పొందువాడవు, గోవర్టనగిరిని (వేలిపై ఎత్తిన 
పరాక్రమవంతుడవు, ద్వారకానగరంలో నివసించేవాడవు, జనార్టనుడవు, 
మాపై కరుణ చూపి కాపాడవయ్యా! 

క. నీవే తల్లివిందండ్రివి 

నీవే నా తోడు నీడ నీవే సఖుండౌ 

నీవే గురుండవు దైవము 

నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా! 2 

కృష్ణా! నిజంగా నాకు నీవె తల్లివి, నీవే తండ్రివి, నీవే సోదరుడివి, 
స్నేహితుడివి, నీవే గురువువు, నీవే దైవానివి, నీవే నాకు భర్తవు (అధిపతి) 
నీవే నాకు గతివి (రక్షించి మోక్షమిచ్చేవాడవు). కృష్ణా! ఇది సత్యం. 


త్రి 


36 సుభా 


తరత్నాలు 


క. హరి యను రెండక్షరములు 
హరియించును పాతకముల నంబుజనాభా 
హరి నీ నామ మహత్త్వము 
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా! త్రి 


కృష్ణా! 'హరి” అనే రెండు అక్షరాలు సకల పాపాలను హరింపజేస్తాయి 
(నశింపజేస్తాయి). పద్మనాభా! ఓ శ్రీహరీ! నీ పేరులో ఉన్న మాహాత్యాాన్ని 
తెలుసుకొని స్తుతించడానికి హరి హరి నాకు సాధ్యమా! (అసాధ్యం 


అని అరం). 
థ 


క. చిలుక నొక రమణి ముద్దుల 
చిలుకను 'శ్రీరామియనుచు శ్రీపతి పేరన్‌ 
బిలిచిన మోక్షము నిచ్చితి 
వలరగ మిము దలంచు భక్తవత్సల! కృష్ణా! త్తే 


కృష్ణా! పూర్వం ఒక వనిత తన పెంపుడు రామచిలుకను ముద్దుగా 
శ్రీరామా! శ్రీరామా! అని పిలిచింది. అంతమాత్రానికే ఆమెకు మోక్షాన్ని 
ప్రసాదించావు. అటువంటిది నీపై భక్తితో, (ప్రేమతో నీ నామస్మరణ 
చేసేవారికి మోక్షం రాకుండా ఉంటుందా? నీవు భక్తులపట్ల వాత్సల్యం 
గలవాడివి కదా! 


క. వేదంబులు గననేరని 
యాది పరబ్రహ్మమూర్తి వనఘ! మురారీ! 
నా దిక్కుజూచి కావుము 
నీ దిక్కే నమ్మినాండ నిజముగ కృష్ణా! ర్‌ 


శ్రీకృష్ణ శతకము 3/ 


కృష్ణా! వేదాలకు కూడా అంతు చిక్కనిది స్స దివ్యమంగళదర్శనం. 
పుణ్యస్వరూపా! మురాసురుని సంహరించినవాడా! కృష్ణా! నీవై దిక్కని 
నమ్మినాను. స్వామీ! నాపై నీ చల్లని చూపులను ప్రసరింపజేయుము. 
క. మదుగుకు జని కాళీయుని 

పడగలపై భరతశాస్త పద్ధతి వెలయన్‌ 

గడు వేడుకతో నాడెడు 

నడుగులు నా మదిని దలంతు నచ్యుత కృష్ణా! 6 


కృష్ణా! గోకులంలో కాలీయుడనే సర్పరాజు నివాసమేర్ప్చరచుకున్న 
మడుగులోకి దూకి కాళీయుని పడగలపై భరతనాట్యశాస్త్ర పద్ధతిలో 
చక్కగా ఆనందంగా నృత్యం చేశావు. అటువంటి ఆనందనృత్యం చేసిన 
పాదాలను నేను సదా మనసులో స్మరిస్తున్నాను. 
క. దేవేంద్రుండలుక తోడను 

వావిరిగా జాళ్ళవాన వడి గుజియింపన్‌ 

గోవర్ధనగిరి యొత్తవె 

గోవుల గోపకుల గాచు కొజకై కృష్ణా! 7/7 


కృష్ణా! గోపాలకులందరూ తనకు బదులుగా గోవర్టనగిరిని 
పూజించడం చూసి కోపగించుకున్న దేవేంద్రుడు ఎడతెరపి లేకుండా 
రాళ్ళవర్షం వేగంగా కురిపించగా గోవర్ధనగిరిని ఎత్తి ఆ గోవులను, 
గోపాలకులను రక్షించావు కదయ్యా! 


క. గిరులందు మేరువాదువు 
సురలందున నింద్రుండౌదు చుక్కలలోనన్‌ 
బరమాత్మ! చంద్రుండౌదువు 
నరులందున నృపతివౌదు నయముగం కృష్నా! 8 


38 సుభాషితరత్నాలు 


ఓ కృష్ణా! పరమాత్మా! ఈ యుగంలో సకలసృష్టికి ఆధారభూతుడవు 
నీవే. పర్వతాల్లో ఎత్తెన మేరుపర్వత శిఖరానివి నీవే. దేవతల్లో ఇంద్రుడవు 
నీవే. నక్షత్రాల్లో ప్రధానమైన చంద్రుడివి మానవుల్లో రాజువు నీవేనయ్యా! 
(ఈ పద్యంలో కవి భగవద్గీత శ్లోకాన్ని గుర్తుకు తెస్తున్నది). 


క. విశ్వోత్పత్తికి బ్రహ్మవు 

విశ్వము రక్షింపందలంచి విష్ణుండవనంగా 

విశ్వము జెరుపను హరుండవు 

విశ్వాత్మక! నీవె యగుదు వెలయంగ కృష్ణా! ం్ర 

ఓ కృష్ణా! ఈ విశ్వాన్ని సృష్టించడంలో సృష్టికర్త అయిన బ్రహ్మవు 
నీవే. విశాలమైన ఈ (విశ్వాన్ని) ప్రపంచాన్ని రక్షించడంలో విశ్వవ్యాపి 
అయిన శ్రీమవావిమ్ణువువు, ఈ విశ్వాన్ని అంతం చేయడంలో 
(నశింపజేయడంలో) పరమశివుడవు నీవు! విశ్వవిశ్వాంతరాలు 
వ్యాపించిన విశ్వాత్మకుడవు నీవే కృష్ణా! 

*(ఈ పద్యంలో శ్రీహరిని సృష్టి స్థితి లయకారకుడైన త్రిమూర్తి 
స్వరూపుడుగా కవి స్తుతిస్తున్నాడు). 
క. మగమీనమవై జలధిని 

పగతుని సోమకుని జంపి పద్మభవునకున్‌ 

నిగమముల దెచ్చి యిచ్చితి 

సుగుణాకర! మేలు దివ్యసుందర కృష్నా! 10 


ఓ కృష్ణా! మగచేపగా అవతరించి సముద్రంలో ప్రవెళశించి శత్రువైన 
సోమకాసురుడిని చంపి, వేదాలను సంరక్షించి పద్మంనుండి పుట్టిన 


శ్రీకృష్ణ శతకము 39 


బ్రహ్మదేవునికి అప్పగించితివి. కృష్ణా! నువ్వు సద్దుణాలకు నిలయమైన 
దివ్యసుందరమూర్తివి. 


క. అందబు సురలును దనుజులు 
పొందుగ క్షీరాబ్ధి దజవం బొలుపుననీవా 
నందముగ కూర్మరూపున 
మందరగిరి యొత్తితౌార మాధవ కృష్నా! శ 


లక్ష్మీనాథా! ఓ కృష్ణా! దేవతలు, రాక్షసులు, అమృతభాండంకోసం 
పాలసముద్రాన్ని చిలికే సందర్భంలో అందరికీ ఆనందం కలిగేటట్లుగా 
కూర్మ (తాబేలు) రూపాన్ని ధరించి మందరపర్వతాన్ని ఎత్తావు కదా! 
ఎంత ఆశ్చర్యమో కదా! 


క. ఆదివరాహుండవయి నీ 
వా దనుజు హిరణ్యనేత్రు హతుజేసితివౌ 
మోదమున సురలు పొగడంగ 
మేదిని గిరి గొడుగునెత్తి మెజసిన కృష్ణా! 12 


కృష్టా! హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూగోళాన్ని ఆక్రమించి 
రసాతలానికి తీసుకుపోగా నీవు వరాహరూపాన్ని ధరించి దేవతలు 
ఆనందంతో పొగడుతుండగా కొండను గొడుగుగా ఎత్తిన కృష్ణా! 


క. కెరలి యజచేత కంబము 
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్‌ 
ఉరమును జీరి వధించితి 
నరహరి రూపావతార నగధర కృష్ణా! 18 


40 సుభాషితరత్నాలు 


కృష్ణా! గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణా! హిరణ్యకళిపుడనే రాక్షసుడు 
తన కుమారుడైన ్రహ్ష్లాదునితో “నీ శ్రీహరిని స్తంభంలో చూపించు” 
అంటూ తన అరచెతితో స్తంభంపై గట్టిగా కొట్టగా దాన్ని చీల్చుకొని 
నరమృగ శరీరంతో (సింహముఖం, మానవదేహంతో) నరసింహుడవై 
అవతరించి ఆ హిరణ్యకశిపుని రొమ్మును చీల్చి సంహరించావు. 


క. వడుంగడవై మూండడుగుల 
నడిగితివౌ భళిర భలిర, యఖీల జగంబుల్‌ 
తొడిగితివి నీదు మేనున 
గడుచిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణా! కేశ 


ఓ కృష్ణా! బాలవటువు (బ్రహ్మచారి) రూపంలో బలిచక్రవర్తి 
వద్దకువచ్చి మూడడుగుల నేలను దానంగా పుచ్చుకొని, రెండడుగులకు 
భూమి, ఆకాశాలను ఆవరించి మూడవ అడుగును అతని తలపై పెట్టి 
అందరూ భళి భళి అంటుండగా పాతాళానికి పంపిన గొప్ప చరిత 
గలవాడవు నీవు కదయ్యా! 


క. ఇరువ దొకమారు నృపతుల 
శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్‌ 
ధర గశ్యపునకు నిచ్చియు 
బరగవె జమదగ్నిరామభద్రుండ కృష్ణా! 15 


కృష్ణా! పరశురామావతారంలో నీ తండ్రి అయిన జమదగ్ని 
మహర్షిని క్షత్రియరాజు సంహరించగా గొడ్డలిని చేత ధరించి ఇరవై 
ఒక్కసార్లు భూలోకాన్నంతా తిరిగి క్షత్రియరాజుల తలలను తెగనరికి 
ఈ భూమిని కశ్యప మహర్షికి ఇచ్చితివి కదయ్యా జమదగ్ని రామభద్రా! 


శ్రీకృష్ణ శతకము త్న] 


క. దశకంఠుని బరిమార్చియు 
కుశలముతో సీత దెచ్చి కొనియు నయోధ్యన్‌ 
విశదముగ కీర్తి నేలితి 
దశరథరామావతార ధన్యుడ కృష్ణా! 16 


కృష్ణా! రామావతారంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుని 
సంహరించి సీతాదేవిని భద్రంగా తీసుకువచ్చి అయోధ్యను చక్కగా 
పాలించి కీర్తిని తెచ్చితివి కదయ్యా! 


క. ఘనులగు ధేనుక ముష్టిక 
దనుజుల చెండాడితౌర తగ భుజశక్తిన్‌ 
అనఘాత్మ! రేవతీపతి 
యనంగన్‌ బలరామమూర్తి వైతివి కృష్ణా! 17 


కృష్ణా! రేవతీదేవికి భర్తవై బలరామావతారాన్ని ధరించి నీ భుజబల 
శక్తిచేత మహాక్రూరులైన ధేనుక, ముష్టికులనే రాక్షసులను సంహరించిన 
మహానుభావుడవయ్యా! 
క. త్రిపురాసుర భార్యల నతి 

నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్‌ 

కపటవు రాజవు భళిరే 

కృపగల బౌద్ధావతార కేశవ కృష్ణా! 18 


దయాస్వరూపుడవైన కేశవా! కృష్ణా! లోకకంటకుడైన త్రిపురాసురుని 
భార్యలను వ్రతం పేరుతో అనుగ్రహించి కీర్తిమంతులను చేసిన 
బుద్ధావతార హరివి నీవే. భళి, భళి, కపటరాజువై వారి కీర్తిని ఈ 
లోకంలో నిలిపిన నిన్ను ఏమని స్తుతించగలను. 


42 సుభాషితరత్నాలు 
క. వలపులతేజీ నెక్కియు 

నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్‌ 

కలియుగము తుదిని వేడుకం 

కలికివిగా నున్న లోక కర్తవు కృష్ణా! 19 


ఓ కృష్ణా! ఈ భూమిపై ధర్మాన్ని నిలిపి దుష్టశిక్షణ, శిష్టరక్షణ 
చేసేందుకు కలియుగం చివరన అందమైన గుర్రాన్ని ఎక్కి వేడుకగా 
వచ్చే కల్మి అవతార హరివి, లోకాలను సృష్టించినవాడవు నీవే సుమా! 
క. దిక్కవ్వరు ప్రహ్షాదుకు 

దిక్కెవరు పాండుసుతుల దీనుల కెపుడున్‌ 

దిక్కవ్వ రా యహల్యకు 

దిక్కెవరు నీవె నాకు దిక్కువు కృష్ణా! 20 

హే శ్రీకృష్ణా! రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదునికి 
దిక్కవరయ్యా! ధర్మాత్ములైన పాండురాజ పుత్రులు ఎల్లపుడు అండగా 
ఉండిన దిక్కెవరయ్యా! మ దిక్కూలేని దీనులను, పీనులను 
నిరాశ్రయులకు, దిక్కెవరయ్యా? గౌతమమహర్షి భార్య పరమపతివ్రత 
అయిన అహల్యను (శాపవిమోచనం కల్పించిన) దికవరయ్యా? 
వీరందరికీ దేవాదిదేవుడవైన నీవే దిక్కు కదా! అటువంటి నీవు నాకుకూడా 
దిక్కువు (రక్షించేవాడవు). 


క. హరి! నీవె దిక్కు నాకును 
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్‌ 
బరమేష్టి సురలు బొగడంగ 
కరి గాచినరీతి నన్ను గావుము కృష్ణా! 21 


శ్రీకృష్ణ శతకము 43 


కృష్ణా! లక్ష్మీదేవితోపాటుగా విచ్చేసి మొసలి తలను ఖండించి 
(మొసలిని శిక్షించి) (బబ్రవ్మాదిదేవతలు పాొగడుతుందడగా దయతో 
గజేంద్రుని రక్షించిన విధంగా నన్నుకూడా కాపాడవయ్యా శ్రీహరీ! నీవే 
నాకు దిక్కు! 


క. బలమెవ్వండు కరి బోవను 
బలమెవ్వండు పాండుసుతుల భార్యను గావన్‌ 
బలమెవ్వండు సుగ్రీవుకు 
బలమెవ్వండు నాకు నీవె బలమౌ కృష్ణా! 22 


కృష్ణా! మొసలి బారినుండి గజేంద్రుని రక్షించిన “శక్తి ఎవరు? 
పాండవుల ఇల్లాలైన ద్రౌపదీ దేవికి వస్తాపహరణ సమయంలో రక్షించిన 
శక్తి ఎవరు? వాలిని ఎదిరించి పోరాడి విజయం సాధించడంలో 
సుగ్రీవునికి బలంగా నిలిచిందెవరు? వారందరికీ అండగా నిలిచి 
రక్షించినవాడవు నీవే కదా! అటువంటి నీవే నాకూ బలానివి (రక్షకుడవు). 


క. పరుసము సోకిన యినుమును 
వరుసగ బంగారమైన వడుపున జిహ్వాన్‌ 
హరి నీ నామము సోకిన 
సురవందిత నేను నటుల సులభుండ కృష్ణా! 28 


దేవతలచేత స్తుతింపబడేవాడా! కృష్ణా! పరుసవేది (స్పర్శవేది) 
ఇనుమును తాకుతూ ఉంటే క్రమంగా ఇనుముకూడా బంగారంగా 
మారిపోతుంది. అలాగే నీనామం నాలుకపై ఆడుతూంటే (జపిస్తూ 
ఉంటే) నేనుకూడా సులభంగా మోక్షాన్ని పొందగలను. 


డడ సుభాషితరత్నాలు 
క. నీ నామము భవహరణము 

నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్‌ 

నీనామ మమృత పూర్ణము 

నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా! ర! 


కృష్ణా! నీ నామాన్ని జపిస్తే సంసార బాధలు తొలగిపోతాయి. నీ 
నామస్మరణ సకల సుఖాలను ప్రసాదిస్తుంది. నీ నామం అమృతంతో 
నింది ఉంటుంది. అటువంటి పరమపవిత్రమైన (దివ్యమైన, నీ నామాన్ని 
నేను నిత్యం స్మరిస్తూ ఉంటాను. 
క. దండమయా విశ్వంభర 

దందమయా! పుండరీక దళనేత్ర హరీ! 

దండమయా కరుణానిధి 

దండమయా నీకు నెపుడు దండము కృష్ణా! 2ెగ్‌ 

కృష్ణా! సకల లోకాలను భరిస్తున్న నీకు నమస్కరిస్తున్నాను. తెల్లని 
కలువరేకులవంటి కన్నులు కల శ్రీహరీ నీకు వందనాలు. కరుణకు 
నిధి అయినవాడా నీకు వందనం. శ్రీవారీ నీకు నిరంతరం 
నమస్మరిస్తుంటానయ్యా! 


45 
దాశరధీ శతకము 


దాశరధీ శతకకర్త కంచర్ల గోపన్న ఈయనకే రామదాసు అని 
పేరు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. కొత్తగూడెం జిల్లా 
భద్రాచలం తాలూకలోని నేలకొండపల్లి నివాసి. ఈయన గోల్కొండ 
నవాబు అబుల్‌ హసన్‌ తానీషా కాలంలో తహశీల్దారుగా పనిచేస్తూ 
భద్రాచల శ్రీరామునికి ఆలయాన్ని నిర్మించాడు. ఈ శతకం 
భక్తిప్రబోధాత్మకమైన శతకం. తెలుగు శతకాల్లో మకుటాయమానమైంది. 
కవి ఆర్తి, భగవంతునిపట్ల ఆయనకున్న భక్తిప్రపత్తులు ప్రతి పద్యంలోనూ 
కన్పిస్తాయి. 
ఊఉ. శ్రీరఘురామ, చారుతులసీదళదామ, శమక్షమాది శ్చం 

గార గుణాభిరామ, త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు 

ర్వారకబంధరాక్షసవిరామ, జగజ్జన కల్మషార్హ వో 

త్తారకనామ! భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ క్షే 


ఇక్షాకువంశంలో (శేష్టడైన రవమమహారాజు వంశంలో 
జన్మించినవాడా! అందమైన తులసీదళాల దండను ధరించి, శాంతి, 
ఓర్పు అనే గుణాలతో ప్రకాళశించేవాడా! ముల్లోకాలచేత పొగడబడే 
శౌర్యలక్ష్మిని ఆభరణంగా కలవాడా! ఎవరిచేతా ఎదిరింప సాధ్యంకాని 
కబంధుదడనే రాక్షసుని సంహరించినవాడా! సకల జనులను పాపాలనే 
సముద్రాన్ని దాటించే 'రామి అనే పేరు కలవాడా! భద్ర అనే కొండపై 
(భద్రాచలంపై) వెలసిన దశరథ మహారాజు కుమారుడవైన శ్రీరామా! 


46 సుభాషితరత్నాలు 


ఉ. అందడజవాహ నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్‌ 
కొండలవంటివైన వెసం గూలి నశింపక యున్నె? సంతతా 
ఖండల వైభవోన్నతులు గల్గక మానునె? మోక్షలక్ష్మి కై 
దండ యొసంగకున్నె? తుద దాశరధీ కరుణాపయోనిధీ 2 


గరుత్మంతుని వాహనంగా కలవాడా! కరుణా సముద్రా! శ్రీరామా! 
నిన్నే నమ్ముకున్నవారు కొండంత పాపాలు చేసినవారైనా వారి పాపాలు 
(నశించకుండాా పటాపంచలు కాకుండా ఉంటాయా? ఎనలేని 
సంపదలు వైభవాల గొప్పతనాలు కలుగకుండా ఉంటాయా? చివరకు 
మోక్షలక్ష్మి వారిని వరించకుండా ఉంటుందా? (మోక్షం కలుగకుండా 
ఉంటుందా?) 


ఉ చిక్కనిపాలపై మిసిమిం జెందిన మీంగడ పంచదారతో 
మెక్కినభంగి నీ విమలమేచకరూపసుధారసయంబు నా 
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్‌ 
దక్కె నటంచు జుజ్టిెదను దాశరథీ కరుణాపయోనిధీ తి 


దశరథ రాజకుమారా! కరుణా సముద్రా! శ్రీరామా! చిక్కని పాలపై 
వచ్చే వెన్నతోకూడిన మీగడను పంచదార (చక్కెరుతో కలిపి తిన్నట్లుగా, 
నీలమేఘశ్యాముడి (రంగు) వైన నీ రూపం అనే అమృతరసాన్ని [డ్రేమ 
అనే పళ్లెంలో పోసుకుని శ్రద్ధగా దాస్య అనే దోసిట్లో తీసుకుని ఇష్టంగా 
తింటాను స్వామీ! 

చ. సిరులిడ సీత, పీడలెగ జిమ్ముటకున్‌ హనుమంతుందార్తి సో 
దరుండు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్‌ 
గరుణం దలిర్ప మానవులం గావగంబన్నిన వజపంజరో 
తృరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ త్త 


దాశరథీ శతకము 4/7 


కరుణాసముద్రా! దశరథ రామా! సంపదలను ఇచ్చేందుకు నీ 
భార్య అయిన సీతాదేవి (లక్ష్మీస్వరూపిణి), పీడలనుండి కాపాడేందుకు 
నీ సేవకుడైన హనుమంతుడు, బాధలనుండి కాపాదేందుకు నీ 
సోదరుడైన లక్ష్మణుడు, సకల పాపాలనుండి విముక్తిని కల్పించేందుకు 
పవిత్రమైన రామనామము - కరుణతో మానవులను కాపాడేందుకు 
నీ మహిమచేత ఏర్పరచిన వజ్రపంజరమే కదా! 


ఉ. భండన భీముందార్తజన బాంధవుండుజ్వ్వల బాణతూణ కో 
దండ కళా ప్రచండ భుజ తాందడవకీర్తికి రామమూర్తికిన్‌, 
రెండవ సాటి దైవమింక లేండనుచున్‌ గడగట్టి భేరికా 
ధాండడ థధాండ ధాండ! నిన దంబులజాండము నిండమత్త వే 
దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణాపయోనిధీ ర్‌ 


కరుణాసముద్రా! దశరథరామా! యుద్ధరంగంలో శత్రువులపాలిట 
మృత్యుభయంకరుడు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనే ఆపద్భాంధవుడు, 
ధనుర్విద్యలో సాటిలేని మేటివీరుడు, భుజబలంలో ఎదురులేనివాడు 
అయిన శ్రీరామునికి సాటిరాగల రెండవదైవం మరొకరు లేరని గర్వంగా 
ఏనుగునెక్కి ఢాం... ధాం... ధాం... అంటూ ఢంకా వాద్యాలను మోగిస్తూ 
బ్రహ్మాండమంతా వినబడేలా ప్రకటిస్తాను. 


ఉ. “రా కలుషంబు లెల్ల బయ । లంబడ ద్రోచిన “మా కవాటమై 
ఢీకొని ప్రోచు నిక్కమది । ధీయుతులెన్నందదీయ వర్ణముల్‌ 
గైకొని భక్తిచే నుడువం । గానరు గాక! విపత్పరంపరల్‌ 
దాకొనునే జగజ్జనుల | దాశరధీ కరుణాపయోనిధీ. 6 


దశరథరాజ కుమారా! కరుణాసముద్రా! 'రా అనే అక్షరం 
పాపాలను తొలగిస్తుంది 'మి అనే అక్షరం తలుపుగా నిల్చి తిరిగి పాపం 


48 సుభాషితరత్నాలు 


దరిచేరకుండా కాపాడుతుంది. ఈ సత్యాన్ని గ్రహించి 'రామి అనే 
అక్షరాలను భక్తితో జపించలేకపోతున్నారు కనుకనే ఒక దానివెంట 
ఒకటి కష్టాలు లోకులకు వచ్చిపడుతున్నాయి. రామ నామ స్మరణం 


సకల పాపహరణం. 


ఉ. అంచితమైన నీదు కరుణామృతసారము నాదుపైనిం బ్రో 
క్షించినంజాలు దాన నిరసించెద నా దురితంబులెల్లం దూ 
లించెద వైరివర్గ మెడలించెదం గోర్కెల నీదు బంటనై 
దంచెద గాలకింకరుల దాశరధీ కరుణాపయోనిధీ! 7 


కరుణాసాగరా! దళశరథ రాజకుమారా! శ్రీరామా! 
మహామహిమాన్వితమైన నీ కరుణారసాన్ని నాపై రవ్వంత కురిపించినా 
చాలు. దాని ప్రభావంచేత నా పాపాలను తొలగించుకుంటాను. 
శత్రుసమూహాలను (అరిషద్వర్థాలను) జయిస్తాను. కోరికలను వదలి 
నీ దాసానుదాసుడనాతాను. యమభటులు వస్తే వారిని కూడా 
తరిమికొదతాను. 


ది. కోతికిశక్యమా యసుర - కోటుల గెల్వను? గెల్చెంబో నిజం 
బాతని మేన శీతకరుం దౌట దవానలుండెట్టివింత, మా 
సీతపతివతామహిమ - సేవక భాగ్యము మీకటాక్షమున్‌ 
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ 8 


దశరథరాజ కుమారా! కరుణాసముద్రా శ్రీరామా! కోటానుకోట్ల 
రాక్షసులను గెలవడం ఒక కోతికి సాధ్యమవుతుందా? గెలిచెనే 
అనుకుందాం. కానీ అతని తోకకు పెట్టిన నిప్పు కాలకుండా చల్లగా 
ఉండడం ఎంత ఆశ్చర్యం? దీనికి కారణం సీతమ్మతల్లి పాతివ్రత్య 


దాశరథీ శతకము 49 


మహిమ, నీ సేవాభాగ్యం. స్ట్‌ దయాగుణాన్ని వర్ణించేందుకు 
బ్రహ్మదేవునికైనా తరం కాదు. 


చ. చరణము సోకినట్టి శిల జవ్వనిరూపగు టొక్కవింత సు 
స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ 
స్మరణందనర్చు మానవులు సద్గతిచెందిన దెంత వింత, యీ 
ధరను ధరాత్మజారమణ దాశరధీ కరుణాపయోనిధీ రి 


దయాసముద్రా! దశరథనందనా! శ్రీరామా! నీ పాదాలు తాకగానే 
ఒక రాయి స్త్రీగా మారడం ఒక ఆశ్చర్యం. పెద్ద పెద్ద బండరాళ్ళు 
నీటిపై తేలడం మరో ఆశ్చర్యం. భూదేవి కుమార్తె అయిన సీతాదేవికి 
భర్త అయిన శ్రీరామా! ఈ భూమిపై మీ నామస్మరణతోనే మానవులు 
మోక్షాన్ని పొందడం ఇంకెంతో ఆశ్చర్యం కదా! 


చ. సిరిగలనాండు, మైమజచి చిక్కిననాండు, దలంచి పుణ్యముల్‌ 
పొరిం బొరి సేయనైతినని పొక్కినంగల్లునె? గాలి చిచ్చుపైం 
గెరలినవేళం దప్పిగొని కీద్పడువేళ జలంబుంగోరి త 
త్తరమునం ద్రవ్వినంగలదిె! దాశరధీ కరుణాపయోనిధీ! 10 


కరుణాసముద్రా! దశరథరామా! (దేహ) సంపదలున్న రోజుల్లో 
మరచిపోయి ముసలితనం వచ్చాక అయ్యో! పుణ్యకార్యాలు చేయలేక 
పోయానే అని ఎంత బాధపడినా ప్రయోజనం ఏముంది? అగ్ని 
దహిస్తుండగా గాలి దానితోపాటు విజ్బంభించిన సమయంలో (తోడైనవేళ); 
విపరీతమైన దాహంతో ఉన్నవేళ అప్పుడు అనుకొని బావి త్రవ్వడానికి 
ప్రయత్నిస్తే ఫలితమేమీ ఉండదు. కాబట్టి, వయసులో ఉన్నప్పుడే 
పుణ్యకార్యాలు చేయాలి. 


50 సుభాషితరత్నాలు 


ఉ. రామ, విశాల విక్రమ పరాజిత భార్గవరామ, సద్గుణ 
స్తోమ, పరాంగనావిముఖ సువ్రతకామ! వినీల నీరద 
శ్యామ! కకుత్సృవంశ కలశాంబుధిసోమ! సురారి దోర్చలో 
ద్దామవిరామ! భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధీ! శ 


దైవీగుణాలచేత జనులందర్నీ రమింపజేసేవాడా! సాటిలేని 
పరాక్రమంచేత భార్గవరాముని ఓడించినవాడా! సద్గుణాలకు 
నిలయమైనవాడా! పరప్రీలయందు ఆసక్తిలేనివాడా! (తల్లితో సమానంగా 
చూచేవాడా!) (పరపీలను తల్లిగా భావించే మంచి వ్రతం (నియమం) 
కలవాడా!) నీలమేఘవర్ణంతో ప్రకాళించేవాడా! కాకుత్స వంశకలశమనే 
సముద్రంలో పుట్టిన చంద్రునివంటివాడా! దయాసాగరా! శ్రీరామా! 


ఉ. దారుణ వాతకాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తి వి 
స్తార దవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్శతా 
చార భయంకరాటవికిం జండ కఠోర కుఠారధార నీ 
తారకనామ మెన్నుకొన దాశరధీ కరుణాపయోనిధీ! 12 
దయాసముద్రా! దాశరథీ! నీ పరమపవిత్రమైన రామనామస్మరణం 
మా పాపాలనే సముద్రంలో పుట్టే బడబాగ్నివంటిది. సాంసారిక బాధలనే 
కారుచిచ్చులో దహింపబడేవారికి నీ నామం అమృతవర్షం వంటిది. 
అంతేకాదు, దుర్మతాచారాలనే అడవిని నిర్మూలించడంలో బలమైన, 
కఠినమైన, సానబెట్టిన గొడ్డలి వాడిమొన వంటిది స్వామీ! 


చ. హరునకు నవ్విభీషణున కద్రిజకున్‌ దిరుమంత్రరాజమై 
కరికి నహల్యకున్‌ ద్రుపదకన్యకు నార్తిహరించు చుట్టమై 
పరగిన యట్టి నీ పతితపావననామము జిహ్వుపై నిరం 
తరము నటింపజేయు మిక దాశరథీ కరుణాపయోనిధీ! 18 


దాశరథీ శతకము 51 


కరుణాసాగరా! దశరథరామా! నీ పరమ పవిత్రమైన రామనామం 
శివునికి, విఖీషణునికి, పార్వతీదేవికి శ్రీకరమైన, తారకమంత్రమై 
భాసిల్లింది. ఇక గజేంద్రునికి, అహల్యకు, ద్రాపదికి వారి వారి 
దుఃఖాలను తొలగించే బంధువుగా, పరమపావనమై ప్రకాశించింది. 
అటువంటి పవిత్రమైన నీ నామాన్ని నా నాలుకపై నిరంతరం నిలిచేలా 
చేయి స్వామీ! 

చ. పరమదయానిధే! పతిత పావననామ! హరేయటంచు సు 
స్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా 
శిరమునదాల్తు మీరటకు జేరకుడంచు యముందు కింకరో 
తృరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ! _ 14 


కరుణాసింధూ! ఓ దశరథ రాజకుమారా! నీవు అద్భుతమైన దయకు 
నిధివంటివాడవు. నీ నామమే పరమపవిత్రంగా భావించి నిన్ను భజించే 
నీ గుణగానాన్ని కీర్తించే మహాత్ములైన నీ భక్తుల పాదధూళిని నా తలపై 
ధరిస్తాను. మీరక్కడకు (హరిభక్తులున్న చోటకు) వెళ్ళవద్దంటూ యముడు 
తన భటులను ఆజ్ఞాపిన్తాడట కదా! 


చ. రాముండు ఘోరపాతక విరాముండు, సద్గుణకల్పవల్లికా 
రాముండు, షడ్వికార జయరాముండు, సాధుజనావనవతో 
ద్ధాముండు, రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం 
దామరలే భజించెదను దాశరథీ కరుణాపయోనిధీ! 15 


దయాసాగరా! శ్రీరామా! నీవు భయంకరమైన పాపాలను 
తొాలగించేవాడవు. సద్దుణాలనే కల్పవృక్షప్రు తీగలకు నిలయమైన 
తోటవంటివాడవ.. చావుపుట్టుకలతో కూడిన ఆరువిధాలైన వికారాలను 


52 సుభాషితరత్నాలు 


జయించినవాదవు. సజ్జనులను సంరక్షణ చేసే దీక్షను చేపట్టినవాడవు. 
కాబట్టీ, రాముడే మాకు పరమదైవమంటూ ఎ(ర్రతామరలవంటి నీ 
పాదాలను నిత్యం స్మరిస్తాను. 


ఉ. రామహరెే! కకుత్సృకుల రామహరే! రఘురామరామ శ్రీ 
రామహరే! యటంచు మది రంజిల ఖేకగళంబులీల నీ 
నామము సంస్మరించిన జనంబు భవం బెడబాసి తత్పరం 
ధామ నివాసు లౌదురంట దాశరధీ! కరుణాపయోనిధీ! 16 


కరుణాసముద్రా! దశరథరామా! “హరే రామ! కాకుళ్టు వంశంలో 
జన్మించిన శ్రీరామహరే! రఘుమహారాజు వంశంలో జన్మించిన 
రఘురామ రామ!” అని మనసులో ఆనందంగా మాటిమాటికి 
కప్పగొంతులా స్స్‌ నామస్మరణ చేసే నీ భక్తజనులకు (సకల పాపాలు, 
సంసారబాధలు తొలగిపోయి) జనన మరణ చక్రంనుండి విముక్తి కలిగి 
శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే నీ పరమపదంలో నివసిసారు. (మోక్షాన్ని 
పొందుతారు). 


53 
శ్రీకాళహస్తీశ్వర శతకము 


శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని వ్రాసినవారు ధూర్జటి మహాకవి. 
ఈయన 1480-1580 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని 
పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల అస్టదిగ్గజ కవుల్లో ఒకడు. 
శ్రీకాళహస్తీశ్వర మాహాత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకము ఈయన 
రచనలు. ధూర్జటి పరమ శివభక్తుడు. 


శా. వాణీవల్లభ దుర్లభంబగు భవ ద్వారంబునన్నిల్చి, ని 
ర్వాణశ్రీ చెరపట్టచూచిన విచారద్రోహమో, నిత్యక 
ళ్యాణ క్రీడలబాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ 
శ్రేణీద్వారము దూరజేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా! కే 


స్వామీ! శ్రీకాళహస్తీశ్వరా! సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మకు కూడా 
సాధ్యంకాని నీ వాకిటిముందు నిలబడి మోక్షం అనే లక్ష్మీదేవిని పొందాలని 
ఆలోచించడమే నేను చేసిన నేరమేమో! అందుకే ఇప్పుడు నిత్యం 
శుభకార్యక్రమాలను నిర్వహించాల్సిన నన్ను ఈ అధములైన రాజుల 
ద్వారాలవద్ద నిలిచేలా చేశావు కదా! 


శా. అంతా మిథ్య తలంచిన, చూచిన నరుం డట్టౌటెరింగిన్‌ సదా 
కాంతల్పుత్రులు నర్ధముల్‌ తనువు నిక్కంబంచు మోహార్దవ 
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా 
చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా! 2 


స్వామీ! శ్రీకాళహస్తీశ్వరా! మనకు కనిపించేదంతా అశాశ్వతమైనదని 
మాయ అని తెలిసికూడా మానవుడు భార్య, బిడ్డలు, సంపదలు, శరీరం 
అంటూ భ్రాంతితో మోహంలో పడిపోతున్నాడు. శాశ్వతానందమైన 


54 సుభాషితరత్నాలు 


ముక్తిని ప్రసాదించే నీ గురించి చింతాకంతైనా ఆలోచించడం లేదు, 
మనసు నిల్పడం లేదు కదయ్యా! ఏమి చోద్యమయ్యా! 
మ. భవకేళీమదిరామదంబున మహాపాపాత్ళుడై వీడు న 
న్ను వివేకింపడటంచు, నేను నరకార్జోరాశిపాలైన బ 
ట్ట్వు, బాలుం దొకచోట నాటతమితోడ న్నూతగూలంగ దం 
డ్రి విచారింపక యుండునా కటకటా! శ్రీకాళహస్తీశ్వరా! 8 


శ్రీకాళహస్తీశ్వరా! జననమరణాలనే ఆటలో మాయ అనే మద్యం 
త్రాగిన గర్వంతో మహాపాపాలను చేస్తూ నిన్ను పూజించడం లేదని 
భావించి నరకానికి దగ్గరవుతున్నా కూడా నన్ను పట్టించుకోకపోతే ఎలా 
స్వామీ! కుమారుడు ఆడుకుంటూ పొరపాటున బావిలోపడితే తండ్రి 
అలానే పట్టించుకోకుండా ఉండిపోతాడా? అయ్యయ్యో! ఇదేమి స్వామీ. 
ఉద్ధరించి రక్షింపవయ్యా! 


మ. నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ, 
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై 
కొననీ, జ్ఞానముగల్లనీ, (గ్రహగతుల్‌ కుందింపనీ, మేలు వ 
చ్చిన రానీ యవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా! _ 4 


శ్రీకాళహస్తీశ్వరా! నిన్ను సేవించడంవల్ల నాకు ఆపదలు కలిగినా 
కలగనీ, ఉత్సవాలు జరిగినా జరుగనీ, వీడు సామాన్య మానవుడు 
అన్నా అననీ, మహాత్ముడు అన్నా అననీ, సంసారమనే మోహం (భ్రాంతి) 
కలిగినా కలగనీ, జ్ఞానం కలిగినా కలగనీ, (గ్రహగతులు అనుకూలించక 
పోయినా పోనీ, మంచి జరిగినా జరగనీ, చెడు జరిగినా జరగని అవన్నీ 
నాకు ఆభరణాలే అవుతాయి. 


శ్రీకాళహస్తీశ్వర శతకము 5్‌5్‌ 


శా. ఏ వేదంబు పఠించెలూత, భుజగం బే శాస్రముల్‌సూచె, దా 
నే విద్యాభ్యసనం బొనర్చగరి, చెం చేమంత్రమూహించె, బో 
ధావిర్భావనిధానముల్‌ చదువు లయ్యా? కావు, మీ పాదసం 
సేవాసక్తియె కాక జంతుతతికిన్‌ శ్రీకాళహస్తీశ్వరా! ర్‌ 


స్వామీ! శ్రీకాళహస్తీశ్వరా! నిన్ను సేవించిన సాలెపురుగు ఏ వేదాన్ని 
చదివిందయ్యా! పాము ఏ శాస్త్రాన్ని పలికింది? ఏనుగు ఏ విద్యను 
నేర్చుకున్నది? చెంచు (బోయవాదైన తిన్నడు) ట్రై మంత్రంతో నిన్ను 
అర్చించాడు. అన్నిటికీ మూలకారణవ్హ్లాన నిన్ను గురించి 
తెలుసుకోవడానికి ఈ జీవకోటికి ఒకరు బోధించగా నేర్చుకున్న విద్యవల్ల 
సాధ్యమా! కాదు. కేవలం నీ పాదాలను అర్చించాలనే గట్టి కోరికవల్ల 
మాత్రమే అది సాధ్యమవుతుంది. 


శా. నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలొ ప్రీ 
చన్నో కుంచమొ, మేకపెంటికయొ ఆ సందేహముల్నాన్ని నా 
కన్నారన్ఫృవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే 
చిన్నీరేజ విహార మత్తమధుపా శ్రీకాళహస్తీశ్వరా! 6 


శ్రీకాళవాస్తీశ్వరా! నిన్ను ఈ మననులో ఏ రూపంలో 
స్మరించుకోవాలి? ఒక భక్తునికి మోకాలిరూపంలో దర్శనమిచ్చావు. 
మరొకనికి స్త్రీస్త్సరూపంలో దర్శనమిచ్చావు, వేరొకనికి ధాన్యం కొలిచే 
కుంచెరూపంలో కనిపించావు, ఇంకొకరికి మేకపెంటిక రూపంలో 
దర్శనమిచ్చావు. నీ అసలురూపం ఎలా గుర్తించేది? చిదాకాశమనే 
హృదయపద్మంపై వ్రాలి మకరందాన్ని ఆస్వాదించడంచేత మత్తెక్కిన 
షట్పదమా నాకు కరచరణాలుగల నగుణాకారంగా దర్శనం 
ప్రసాదించవయ్యా శివా! 


56 సుభాషితరత్నాలు 


శా. నీ రూపంబు దలంపగా తుదమొద ల్నేగాన నీవైనచో 
రారారమ్మనియంచు చెప్పవు వృథారంభంబు లింకేటికిన్‌ 
నీరన్ముంపుము పాలముంపు మికని న్నే నమ్మినాడంజుమీ 
శ్రీరామార్చితపాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా! 7 


శ్రీరామునిచేత అర్చించబడిన పాదపద్మాలు కల శ్రీకాళహస్తీశ్వరా! 
నీ నిజరూపాన్ని ఊహించి ఆది అంతాలు నేను కనుగొనలేను. నీవేమో 
నన్ను రమ్మని పిలువవు. నా ప్రయత్నాలన్నీ విఫలమే అవుతున్నాయి. 
నిన్నే నమ్ముకున్నాను. నీటముంచినా పాలముంచినా నీదే భారం దేవా! 


శా. నిన్నున్నమ్మినరీతి నమ్మ నొరులన్‌, నీకన్న నాకెన్న లే 
రన్నల్దమ్ములు, తల్లిదండ్రులు గురుం దాపత్సహాయుండు, నా 
యన్నా! యెన్నడు నన్ను సంసృతి విషాదాంబోధి దాటించి య 
చ్చిన్నానంద సుఖాబ్ధి దేల్చెదొకదే! శ్రీకాళహస్తీశ్వరా! 8 


శ్రీకాళహస్తీశ్వరా! నిన్ను నమ్మినట్లు నేను ఇంకొకరిని నమ్మను. 
నీకన్నా నాకు ఇంకవరూ అన్నదమ్ములు, తల్లిదండ్రులు, గురువులు, 
ఆపదలో ఆదుకునే మిత్రులు లేరు. నన్ను ఈ జన్మ జరాదుఃఖసాగరాల 
నుండి కడతేర్చి నీ అనంతమైన ఆనందసుఖసాగరంలో ఎప్పుడు 
కలుపుకొంటావో కదా! అని ఎదురుచూస్తున్నాను. 


మ. కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్డు రవివేకుల్‌ జీవనభ్రాంతులై! 
కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్‌, వారిచే నేగతుల్‌ 
పడసెన్‌? పుత్రులులేని యా శుకునకున్‌ వాటిల్లెనే దుర్గతుల్‌ 
చెడునే మోక్షపదం బపుత్రకునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా! రి 


శ్రీకాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు అజ్ఞానంతో అశాశ్వతమైన 
ఈ సంసారవ్యామోహంలో పడి కొడుకులు పుట్టలేదని బాధపడతారు. 


శ్రీకాళహస్తీశ్వర శతకము 5/7 


కౌరవుల రాజైన ధృతరాఘ్ల్రునికి వందమంది కొడుకులు పుట్టారు కదా! 
అతను ఏ సద్దతిని పొందాడు? పుత్రులే లేని ఆ శుకమహర్షికి ఏ 
దుర్గతులు కలిగాయి? పుత్రులు లేనివారికేమైనా మోక్షం రాకుండా 
ఉంటుందా? (శుకునికి వచ్చింది కదా!) 


శా. దినముంజిత్తములో సువర్ణముఖరీతీరప్రదేశామకా 
నన మధ్యోపలవేదికాగ్రమున నానందంబునం పంకజా 
సననిష్ట న్నిను జూడగన్న నదివో సౌఖ్యంబు, లక్ష్మీవిలా 
సిని మాయానటనల్‌ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా! 10 


శ్రీకాళహస్తీశ్వరా! ప్రతిరోజూ పవిత్ర సువర్ణముఖీ నదీతీరంలో 
ఉండే మామిడితోట మధ్యలో రాతి అరుగుపైన ఆనందంతో నిష్టగా 
పద్మాసనం వేసుకుని కూర్చుని నిన్ను దర్శిస్తే అదే సౌఖ్యం. అంతే కానీ 
జగత్తును తన వైష్ణవీ తేజస్సుచే కప్పిన లక్ష్మీదేవియొక్క మాయా నటనలు 
నాకు సౌఖ్యప్రదాయకాలు కావయ్యా! శ్రీకాళహస్తీశ్వరా! నీవు ఆ మాయను 
గెలిచినవాడవు. నన్ను కావవయ్యా!. 


శా. పాలుం బువ్వయు బెట్టెదన్‌ గుడువరా పాపన్న రాయన్న, లే 
లే లెమ్మన్న నరంటిపండ్లు గొనితే, లేకున్న నే నొల్లనం 
టే, లాలింపరె తల్లితండ్రులపుడ ట్లే తెచ్చి వాత్సల్య ల 
కీ లీలా వచనంబులం గుడుపరా శ్రీకాళహస్తీశ్వరా! క 
శ్రీకాళహస్తీశ్వరా! తల్లిదండ్రులు పిల్లలకు 'నాయనా పాలన్నం 
తినిపిస్తాను త్వరగా రారా నాన్నా! అంటే పిల్లలు “కాదు అరటిపండు 
ఇస్తే కానీ తినను” అనగా తల్లిదండ్రులు పండు ఇచ్చి అన్నం తినిపిస్తారు 
కదా! అలాగే నీవే నా తల్లివి తండ్రివి కూడా! కనుక నన్ను చిన్నపిల్లవానిగా 
లాలించే బాధ్యత నీదే సుమా! 


58 సుభాషితరత్నాలు 


మ. ఒకరింజంపి పదస్థులై బ్రతుక తా మొక్కొక్క రూహింతు రే 
లొకొ తామెన్నడు జావరో తమకు బో వో సంపదల్‌ పుత్రమి 
త్ర కళత్రాదులతోడ నిత్యసుఖమందం గందురో, యున్నవా 
రికి లేదో మృతి యెన్నడుం గటకటా! శ్రీకాళహస్తీశ్వరా! 12 


శ్రీకాళహస్తీశ్వరా! కొందరు స్వార్ధంచేత పదవులు, రాజ్యాలను 
మరొకరిని చంపి నాధిస్తుంటారు. అలాంటివారికి చావు రాకుండా 
ఉంటుందా? సంపదలు పోకుండా ఉంటాయా! భార్యాపిల్లలు, 
సంపదలూ శాశ్వతమైనవా? సంపదలున్నంతమాత్రాన వారికి చావు 


రాకుండా ఉంటుందా? 


శా. రాజుల్మత్తులు, వారిసేవ నరక ప్రాయంబు, వారిచ్చు నం 
భోజాక్షీ చతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యథా 
బీజంబుల్‌, తదపేక్ష చాలు, పరితృ ప్పిం బొందితిన్‌, జ్ఞాన ల 
క్షీజాగ్రత్సరిణాహ మిమ్ము, దయతో శ్రీకాళహస్తీశ్వరా! 13 


శ్రీకాళహస్తీశ్వరా! రాజులు ధనమదంచేత గర్వంతో ప్రవర్తించేవారు. 
వారిని సేవించడం నరకంతో సమానమైంది. వారిచ్చే ప్రీలు, పల్లకీలు, 
గుర్రాలు, ఆభరణాలు మనోవ్యధకు దారితీస్తాయి. నాకు వాటిపై కోరికలు 
నశించిపోయాయి. సంతృప్తి పొందాను. ఇక చాలు. శాశ్వత 
ఆనందాన్నిచ్చే మోక్షానికి సాధనమైన జ్ఞానాన్ని దయతో నాకు ప్రసాదించు 
స్వామీ! 
శా. రాజై దుష్ఫతిచెందె చందురుడు, రా రాజై కుబేరుండు దృ 
గ్రాజీవంబునగాంచె దుఃఖము, కురు క్ష్మాపాలు డామాటనే 
యాజింగూలె సమస్త రాజబంధువులతో నారాజశబ్దంబు ఛీ, 
ఛీ! జన్మాంతరమందు నొల్లను జుమీ శ్రీకాళహస్తీశ్వరా! 14 


శ్రీకాళహస్తీశ్వర శతకము 59 


శ్రీకాళహస్తీశ్వరా! చంద్రుడు రాజైకూడా కళంకాన్ని పొందాడు. 
ధనాధిపతి అయిన కుబేరుడు రారాజై కూడా దేహాన్ని చెడగొట్టుకుని 
దుఃఖించాడు. కౌరవుల రాజైన దుర్యోధనుడు రారాజవడంవల్లనే 
రాజబంధువులందరితో కలిగి యుద్ధంలో ప్రాణాలు విడిచాడు. 
జన్మజన్మలకు కూడా ఛీ ఛీ నాకు “రాజూ అనే శబ్దమే వద్దు స్వామీ! 


శా. రాజర్థాతురుదైనచో నెచట ధర్మంబుండు? నేరీతినా 
నాజాతి క్రియలేర్చడున్‌? సుఖము మాన్యశ్రేణికెట్లబ్బు? రూ 
పాజీవాళికి నేది దిక్కు? ధృతి నీ భక్తుల్‌ భవత్సాద నీ 
రేజంబుల్‌ భజియింతు రే తెజగునన్‌! శ్రీకాళహస్తీశ్వరా! 15 


శ్రీకాళహస్తీశ్వరా! రాజు ధనంపై వ్యామోహం ఉన్నవాడైతే ధర్మం 
ఎక్కడ ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మాలు ఎలా ఏర్పడతాయి? గౌరవంతో 
జీవించేవారికి సుఖం ఎలా కలుగుతుంది? లలితకళల్ని ఆశ్రయించుకొని 
కళాకారులకు రక్షణ ఎక్కడ ఉంది? ఇక నీ భక్తులు ఏ ధైర్యంతో నీ 
పాదపద్మాలను సేవించుకోగలరు స్వామీ! 


సం వర య 


త్రి 


60 సుభా 


తరత్నాలు 
భర్శహరి నీతిశతకము 


సంస్కృత శతకవాబ్బయం నుంది తెలుగులోకి వచ్చిన శతకాల్లో 
భర్శృహరి నీతిశతకం ప్రధానమైంది. సంస్కృతంలో భర్భహరి రాసిన 
సుభాషిత త్రిశతిని తెలుగులో సుభాషితరత్నావళి పేరుతో ఎలకూచి 
బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి, పుష్పగిరి తిమ్మనలు అనువదించారు. 
ప్రస్తుత పద్యాలు ఏనుగు లక్ష్మణకవి అనువదించిన సుభాషిత త్రిశతిలోని 
నీతిశతకం లోనివి. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. రామేశ్వర 
మాహాత్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగామాహాత్యము, రామవిలాసము 
మొదలైనవి ఈయన ఇతర రచనలు. 


తే. బోద్ధ లగువారు మత్సరపూర్ణమతులు 
ప్రబలగర్వవిదూషితుల్‌ ప్రభువు లెన్న 
నితరమనుజు లబోధోపహతులు గాన 
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు. క్షే 


పండితులందరూ అసూయతో నిండిన హృదయాలతో ఉన్నారు. 
పాలకులైన మహారాజులు తమ బలగర్వంతో వి(ర్రవీగుతున్నారు. ఇక 
సామాన్య ప్రజలు ఏమి చెప్పినా తెలుసుకోలేని స్థితిలో అణగి మణిగి 
ఉన్నారు. కాబట్టీ, నేను చెప్పదలచుకున్న మంచిమాట కూడా 
నా హృదయకోశంలోనే అంతరించింది (ఆగిపోయింది). 


క. తెలియనిమనుజుని సుఖముగం 
దెలుపం దగు, సుఖతరముగ తెలుపంగ వచ్చున్‌ 
దెలిసినవానిం; దెలిసియుం 
దెలియనినరుం దెల్ప బ్రహ్మదేవునివశమే. 2 


భర్భహరి నీతి శతకము 61 


ఏమీ తెలియనివానికి తెలియజేయడం సులభం. పూర్తిగా తెలిసిన 
వానికి కూడా మళ్ళీ తెలియజేయడం సులభమే. కానీ తెలిసీతెలియని 
వానికి (మిడి మిడి జ్ఞానంతో ఉండి సర్వజ్ఞుడిగా భావించుకునేవానికి) 
తెలియజేయడం బ్రహ్మాదేవునికైనా సాధ్యం కాదు కదా! 


చ. తెలివి యొకింత లేనియెడ దృప్తుండనై కరిభంగి సర్వమున్‌ 
దెలిసితి నంచు గర్వితమతిన్‌ విహరించితిం దొల్లి యిప్పుడు 
జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై 
తెలియనివాండనై మెలంగితిం గతమయ్మ్యె నితాంతగర్వమున్‌. 8 

పూర్వం నేను కొద్దిపాటి జ్ఞానంకూడా లేనప్పుడు సర్వస్వము 
తెలిసిన సర్వజ్ఞుడనని ఏనుగువలె గర్వంతో విర్రవీగాను. కానీ 
మహాజ్ఞానులైన పండితుల వద్ద ఇప్పుడు కొద్దిగా తెలుసుకొని నేను 
పూర్వం ఎంత తెలివిలేని మూర్చునిగా మెలిగానో తెలుసుకున్నాను. 
అంతులేని నా గర్వం తొలగిపోయింది. 


తే. తివిరి యిసుమునందైలంబుందీయవచ్చుం 
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుం 
దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చుం 
జేరి మూర్చ్భులమనసు రంజింపరాదు. శ్తీ 


బాగా ప్రయత్నం చేస్తే ఇసుకనుండైనా నూనెను తీయవచ్చు. 
ఎండమావుల్లోనైనా కష్టపడి నీటిని సాధించి త్రాగవచ్చు. చాలాశ్రమపడి 
తిరిగిన దానికి ఫలితంగా కుందేటి కొమ్మును కూడా సాధించవచ్చు 
కానీ ఎన్ని రాత్రింబవళ్లు శ్రమించినా మూర్చుని మనసును మాత్రం 
ఆనందాన్ని కలిగించలేము. 


62 సుభాషితరత్నాలు 


శా. ఆకాశంబుననుండి శంభునిశిరం, బందుండి శీతాద్రి సు 
శ్లోకంబైనహిమాద్రి నుండి భువి, భూలోకంబునందుంది య 
స్తోకాంభోధి పయోధినుండి, పవనాంధోలోకముం జేరె గం 
గాకూలంకష పెక్కు భంగులు వివేకభ్రష్టసంపాతముల్‌. ర్‌ 


గంగాఫప్రవాహం ఆకాశంనుండి శివుని తలపైకి, అక్కడినుండి 
హిమవత్పర్వతం పైకి, గొప్పగా కీర్తించబడే స్వచ్చమైన హిమాలయాలపై 
నుండి భూమిపైకి, భూలోకం నుండి సముద్రంలోనికి, సముద్రంలో 
నుండి పాతాళలోకానికి చేరింది. అలాగే బుద్ధిహీనులైన వారుకూడా 
ఉన్నతోన్నత న్థానంనుండి అనేకవిధాలుగా దిగజారుతూ అధోగతి 
పాలవుతారు. 
ఉ. హర్తకుంగాదు గోచర మహర్షిశమున్‌ సుఖపుష్టిసేయు స 

త్సీర్తి ఘటించు విద్య యనుదివ్యధనం బఖిలార్థికోటికిం 

బూర్తిగ నిచ్చినన్‌ బెరుంగుంబోదు యుగాంతపువేళనైన భూ 

భర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మాను టొప్పగున్‌. 6 


విద్య అనే దివ్యమైన ధనం దొంగలకు కనిపించనిది. అది 
ఎల్లపుడూ సుఖాన్ని కలిగించేది. కీర్తిని తెచ్చిపెట్టేది ఈ విద్యాధనాన్ని 
అడిగినవారందరికీ ఇచ్చేకొద్దీ వృద్ధి చెందుతూ (పెరుగుతూ) ఉంటుందే 
కానీ తరిగిపోదు. ఈ లోకం అంతరించినా విద్య ఉంటుంది. విద్యకు 
చావులేదు. సాధారణ సంపదలున్న మహారాజులైనా విద్య అనే 
దివ్యసంపదలున్న పండితులపట్ల తమ అహంకారం ప్రదర్శించకూడదు. 


భర్భహరి నీతి శతకము 63 


చ. వనజభవుండు కోపమున వాహనమైన మరాళభర్తకున్‌ 
వనజవనీవిహారకలనంబు దొలంగంగంజేయుంగాని, గుం 
భనమున దుగ్ధజీవన విభాగ విధాననిరూఢనైపుణీ 
జనితమహాయశోవిభవసారము హంసకు మాన్పంజాలునే. 7/7 


పద్మంనుండి పుట్టిన బ్రహ్మదేవుడు తనకు కోపంవస్తే తన వాహనమైన 
హంసను పద్మాలుండే సరస్సులో తిరగకుండా చేయగలడే కానీ దాని 
సహజమైన పాలను, నీటిని వేరుచేసే గుణాన్ని తీసివేయలేడు కదా! 


ఉ. విద్యనిగూఢగుప్త మగు విత్తము, రూపము పూరుషాళికిన్‌, 
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశబంధుందున్‌ 
విద్యవిశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్‌ 
విద్య నృపాలపూజితము విద్య నెజబుంగనివాండు మర్షుందే. 8 


ప్రజలందరికీ విద్య దాచిపెట్టి ఇచ్చిన ధనం. విద్య చదువుకున్న 
వారికి ఒక రూపాన్ని ఇస్తుంది. విద్య కీరిని, భోగభాగ్యాలను 
ప్రసాదిస్తుంది. విద్యే గురువు. విద్య విదేశాల్లో మన బంధువు. విద్య 
ఒక విశిష్టమైన భగవత్‌ స్వరూపం. విద్యకు సమానమైన ధనం ఈ 
లోకంలో లేదు. విద్య రాజులచేత పూజింపబడుతుంది. ఇంత 
మహత్తరమైన విద్యను తెలుసుకోలేని మనిషి మనిషికాడు. 


తే. సత్యసూక్తి ఘటించు, ధీ జడిమ మాన్సు 
గౌరవ మొసంగు, జనులకుంగలుష మడంచుం 
గీర్తింబ్రకటించు, చిత్తవిస్ఫూర్తింజేయు 
సాధుసంగంబు సకలార్థసాధనంబు. ర 


64 సుభాషితరత్నాలు 


సజ్జన సహవాసం (మంచివారితో కలిసి ఉండడం) మంచి 
మాటలను మాట్లాడిస్తుంది. బుద్ధిమాంద్యాన్ని (తెలివిలేనితనాన్ని) 
పోగొడుతుంది. గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. జనుల పాపాలను 
నశింపజేస్తుంది. కీర్తిని విస్తరింపజేస్తుంది. మనసుకు ఆనందాన్ని 
కలిగిస్తుంది. సజ్జనులతో సహవాసం అన్ని కోరికలను నెరవేర్చే సాధనం. 
క. సుకృతాత్ములు రససిద్ధులు 

సుకవీంద్రులు విజయనిధులు సుమ్ము, తదీయా 

ధికకీర్తిశరీరంబులు 

ప్రకటజరామరణజన్మ భయరహితంబుల్‌. 10 


మవాోత్ములైన కవి(శ్రేష్టులు తమ రచనలలో నవరసాలను 
పండించగల గొప్ప నేర్పు కలవారు. వారు విజయానికి నిధివంటివారు. 
తమ గొప్పకీర్తి అనే శరీరంతో జన్మ జరామరణాలనే భయాలను 
జయించి ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటారు. 

ఉ.. గ్రాసము లేక స్రుక్కిన జరాకృశమైన విశీర్ణమైన సా 
యాసమునైన నష్టరుచి యైనను బ్రాణభయార్తమైన ని 
స్రాసమదేభకుంభపిశితగ్రహలాలసశీలసా[గ్రహా 
గ్రేసరభాసమాన మగు కేసరి జీర్ణతృణంబు మేయునే? 11 


పరాక్రమానికి ప్రతిరూపమైన సింహం తినడానికి తిండిలేక 
ఎండిపోయినా, ముసలితనంచేత బకృచిక్కినా, కండలు కోల్పోయినా, 
ప్రాణాలు పోతున్నాకూడా మదించిన ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి 
తినాలని ప్రయత్నిస్తుందే కానీ తనప్రక్కనే అందుబాటులో ఉన్న 
గడ్డినిమాత్రం తినదు. 


భర్భహరి నీతి శతకము 65 


చ. జలముల నగ్ని ఛత్రమునం జందమయూఖుని, దండతాడనం 
బుల వృషగర్థభంబులును, బొల్పగుమత్తకరీంద్రమున్‌ సృణిం 
జెలంగెడురోగ మౌషధముచే, విషముం దగుమంత్రయుక్తి ని 
మ్ములం దగంజక్కంజేయనగు మూర్చుని మూర్ధత మాన్పవచ్చునే. 112 


నీటిచేత అగ్నిని, గొడుగుచేత సూర్యుని ఎండతాపాన్ని, క(ర్రచేత, 
ఎద్దులను, గాడిదలను, అంకుశంచేత మదించిన ఏనుగును, బెషధంచేత 
రోగాలను, సరైన మంత్రంచేత విషాన్ని అదుపు చేయవచ్చు (లేదా) 
నివారించవచ్చు. కానీ మూర్చుని మూర్ధత్వాన్నిమాత్రం పోగొట్టలేము 
(లేదా) నివారించలేము. 


ఉ. భూషలుగావు మర్చ్యులకు భూరిమయాంగదతారహారముల్‌ 
భూషితకేశపాశమృదు పుష్పసుగంధ జలాభిషేకముల్‌ 
భూషలు గావు, పూరుషుని భూషితుం జేయుం బవిత్రవాణి, వా 
గ్భూషణమే సుభూషణము, భూషణముల్‌ నశియించు నన్నియున్‌. 18 


మానవునికి భుజకీర్తులు, రత్నాలహారాలు మొదలైన ఆభరణాలు 
అందంగా తీర్చిదిద్దబడిన, అలంకరించబడిన నల్లటి వెంట్రుకలు, 
పూలు, గంధం, సుగంధజలాలు - ఇవేవీ అలంకారాలు కావు. 
నోటినుండి వచ్చే చల్లటి అందమైన వాక్కు మనిషిని పవిత్రునిగా చేస్తుంది. 
వాక్కు ఇచ్చిన అలంకారం మరేదీ ఇవ్వదు. వాక్కు అనే ఆభరణమే 
ఆభరణం. తక్కినవన్నీ నశించిపోయేవే. ఆడినమాట మాత్రమే 
నిలబడుతుంది. 


66 సుభాషితరత్నాలు 


చ. క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి 
త్రము దగుమందు, దుర్దనులు దారుణపన్నగముల్‌, సువిద్య వి 
త్తముచితలజ్ఞ భూషణ, ము దాత్తకవిత్వము రాజ్య మీక్షమా 
ప్రముఖపదార్థ్ధముల్‌ గలుగు పట్టునందత్క వచాదు లేటికిన్‌. 14 


మానవునికి ఓర్పే రక్షించే కవచం. కోపం ఉంటే శత్రువుతో 
పనేలేదు. దాయాది ఉంటే చాలు నిప్పు అవసరం లేదు. మంచి 
స్నేహితుడుంటే వైద్యునితో పనిలేదు. దుర్దనులుంటే చాలు దారుణమైన 
విషసర్పాలతో కూడా పనేలేదు. మంచి విద్య ధనాన్ని సంపాదించి 
పెడుతుంది. తగిన సిగ్గు ఆభరణంలాంటిది. గొప్ప కవిత్వం రాజ్యమే 
మరి. ఓర్చువంటివన్నీ ఉంటే మనిషికి వేరే కవచాలు అవసరం లేదు. 


తే. ప్రాణిలోకంబు సంసార పతిత మగుట 
వసుధ పైంగిట్టిపుట్టని వాండు గలందడె 
వానిజన్మంబు సఫలమె వ్వానివలన 
వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు 15 


ఈ లోకంలో ప్రాణులన్నీ సంసారమనే చక్రంలో పడి పుడుతూ, 
చస్తూ ఉంటాయి. ఈ భూమిపై చచ్చి పుట్టని చావనివారెవరైనా ఉన్నారా? 
ఇలా పుట్టినవారిలో ఎవనివల్ల పుట్టిన వంశానికి కీర్తి గొప్ప పేరు 
కలుగుతుందో వాని జన్మమాత్రమే సఫలమౌతుంది. 


మ. భువనత్రేణి వహించు శేషుండు ఫణా భోగంబుపై సంతతం 
బవలీలన్‌ భరియించుంబృష్టమునంగూర్మాధీశ్వరుం డాతనిన్‌ 
ధవళక్రోడవశాత్ముంజేయు నతనిన్‌వారాశి యణశ్రాంతిచే 
నవురా! ధీరచరిత్రసంపద లసంఖ్యాతప్రభావోన్నతుల్‌. 16 


భర్భహరి నీతి శతకము 6/7 


సమస్త భువనాలను (లోకాలను) ఆదిశేషుడు తన పడగలపై 
మోస్తూ ఉన్నాడు. ఆదిశేషుడిది అవలీలగా ఆదికూర్మ అవతారి అయిన 
శ్రీహరి తన వీపుపై నిలిపి ఉంచాడు. సాగరుడు ప్రళభయకాలంలో 
ఆదికూర్మాన్ని సైతం శ్వేతవరాహస్వామి ఆధీనంలోకి తెస్తున్నాడు. ఆహా! 
మహాత్ముల మహిమలు అసంఖ్యాకాలు కదా! 


క. విదలింప నుబుకు సింగపుం 
గొదమయు మదమలినగండ కుంజరములపై 
నిది బలశాలికి నైజము 
గద తేజోనిధికి వయసు కారణమగునే. 17 


సింహపు పిల్లలు చిన్నవి అయినా కూడా చెక్కిళ్ళనుంది మదం 
కారుతున్న మదగజాలను చూస్తే పరుగెత్తి వాటిపైకి దుమికి పంజాతోకొట్టి 
చావుదెబ్బ తీస్తాయి. బలవంతుల సహజలక్షణం అది. పరాక్రమానికి 
వయసుతో సంబంధమేమీ లేదు. 


ఉ. జాతి దొలంగుంగాత, గుణ శక్తి రసాతలసీమకుం జనుం 
గాత, కులంబు బూది యగుంగాత, నగంబుననుండి శీలముం 
బాతముం జెందుంగాత, బహుభంగుల విత్తమె మాకు మేలు వి 
ఖ్యాతగుణంబు లెల్లందృణకల్పము లొక్కధనంబు లేవడిన్‌. 18 


జాతి (కులం) చెడినా చెడిపోనీ, మంచిగుణాలు పాతాళానికి 
అణచివేసినా అణచివేయుగాక, కులం (వంశం) కాలిబూడిదైనా 
అయిపోగాక. శీలం ఉన్నత శిఖరంనుండి దొరలిపడిపోయినా 
పడిపోవుగాక. ఎన్నివిధాలా ఏమి జరిగినా కూడా మాకు ధనమే 
అన్నిటికిన్నా ప్రధానమైంది. ఒక్క ధనం లేకపోతే గొప్ప గొప్ప గుణాలన్నీ 
గడ్డిపరకలతో సమానం. 


68 సుభాషితరత్నాలు 


మ. యతి సంగంబున, బాలుండాదరముచే, జ్యాభర్త దుర్మంత్రిచే, 
(శుతిహానిన్‌ద్విజుం, దన్వయంబు ఖలుచేం, గ్రూరాప్తిచే శీల, ము 
ద్ధతిచే మిత్రత, చూపులేమింగృషి, మద్యప్రాప్తిచే సిగ్గు, దు 
రృతిచే సంపదలున్‌ నశించుం, జెడు నర్ధంబుల్‌ ప్రమాదంబునన్‌. 19 


(ప్రీ సాంగత్యంవల్ల యతి (సన్యాసి), అధిక (డ్రేమచేత బాలురు, 
రాజు తప్పుడు సలహాలిచ్చే మంత్రివల్ల, బ్రాహ్మణుడు వేదాధ్యయనం 
లేకపోవుటచేత, వంశం దుర్మార్డునిచేత, కులం దుష్టునిచెత, నదవడదిక 
చెడుమాటలచేత, స్నేహం గర్వంచేత, వ్యవసాయం ముందుచూపు 
లేకపోవుట చేత, సిగ్గు మద్యం (త్రాగడంచేత, సంపదలు చెడుబుద్ధిచేత, 
ధనం ప్రమాదాలచేత నశిస్తూ ఉంటాయి. 


తే. కారణము లేని కలహంబు, గరుణలేమి, 
పరవధూ, పరధనవాంఛ, బంధునాధు 
జనములం దసహిష్టుత్వ, మనంగ జగతిం 
బ్రకృతిసిద్ధంబు లివి దుష్టనికరమునకు. 20 


ఈ లోకంలో ఏ కారణమూ లేకుండా గొదవపడడం, ఎదుటి 
వారిపట్ల కొంతైనా కరుణ చూపకపోవడం, పరప్రీలను, పరుల ధనాన్ని 
కావాలని కోరుకోవడం, బంధువులపట్ల, మంచివారిపట్ల ఓర్వలేని 
గుణాన్ని కలిగి ఉండడం అనే ఈ గుణాలు దుర్మార్దులకు పుట్టుకతోనే 
వస్తాయి. 
తే. విద్యచే భూషితుం దడయి వెలయుచున్నం 

దొడరి వర్ణింపనగుం జుమీ దుర్దనుండు 

చారుమాణిక్యభూషిత శస్తమస్త 

కంబయిన పన్నగము భయంకరము గాదె. ల 


భర్భహరి నీతి శతకము 69 


దుష్టస్వభావం కలవాడు విద్యావంతుడదై ఎంత పేరు ప్రఖ్యాతులు 
పొందినా వాడిని వదిలేయవలసిందే. చేరదీయరాదు. అందమైన, 
విలువైన మణి భయంకరమైన విషసర్పం తలపై ఉంటే దాన్ని 
పొందేందుకు ఎవ్వరూ ప్రయత్నించరు కదా! 


ఉ. మౌనముచేత మూంగయు, సమంచితవక్త ప్రలాపి, చెంగటం 
బూనివసింప దిట్ట, దమముందట దవ్వగ నుందెనేని శా 
లీనుండు దాల్మి భీరుం, డవలిప్తుండు దాలిమి లేనిబంటు, భూ 
జానులసేవ దుష్మరమ సాధ్యము యోగులకైన నిద్దరన్‌. 22 


సేవకుడు ఏమీ మాట్లాడకపోతే మూగవాడనీ, చక్కగా 
మాట్లాడుతున్నట్లైతే వదరుబోతు అనీ, దగ్గరగా ఉంటే భయభక్తులు 
లేనివాదనీ, దూరంగా ఉంటే చేతకాని వాడని, ఎన్ని కష్టాలైనా ఓర్చుకొనే 
స్వభావంతో ఉంటె పిరికివాడనీ, ఎదురుతిరిగితే గర్విష్టి అనీ భావించే 
రాజుల దగ్గర సేవ చేయడం యోగులకు కూడా అసాధ్యమే. 


తే. మొదలంజూచినం గడు గొప్ప పిదపంగుజుచ, 
యాదింగొంచెము తర్వాత నధిక మగుచుం, 
దనరు, దినపూర్వపరభాగ జనితమైన 
చాయపోలికంగుజనసజ్ఞనులమైత్రి. 28 
చెడ్డవారితో స్నేహం ఉదయకాలపు నీడదవలె ముందు పొడవుగా 


ఉండి రాను రాను తగ్గిపోతుంది. అదే మంచివారితో స్నేహం సాయంకాలపు 
నీడవలె ముందు చిన్నదిగా ఉన్నా ఆ తర్వాత పెరిగి పెరిగి పెద్దదవుతుంది. 


7/0 సుభాషితరత్నాలు 


ఉ. ఆపదలందు థైర్యగుణ, మంచిసంపదలందుం దాల్మియున్‌, 
భూపసభాంతరాళమునం, బుష్మలవాక్చతురత్వ, మాజి బా 
హాపటుశక్తియున్‌, యశమునం దనురక్తియు, విద్యయందు వాం 
ఛాపరివృద్ధియున్‌, బ్రకృతి జన్యగుణంబులు సజ్ఞనాళికిన్‌. 24 
ఆపద (కష్టాల్లో) లో ఉన్నప్పుడు ధైర్యం, సిరిసంపదలు బాగా 

ఉన్నప్పుడు ఓర్పు, రాజుల సభామధ్యంలో పుష్కలమైన మాటకారితనం, 

యుద్ధంలో పరాక్రమం, కీర్తిని పొందుటలో ఆసక్తి, విద్యను పొందుటలో 
గట్టి కోరికను (పట్టుదలను) కలిగి ఉండుట అనునవి సజ్జనులకు 
పుట్టుకతో అబ్బిన గుణాలు. 


తే. తరువు లతిరసఫలభార గురుతంగాంచు 
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘుం, 
డుద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత; 
జగతి నుపకర్తలకు నిది సహజగుణము. £2గ్‌ 


ఈ లోకంలో చెట్లు ఫలాలతో నిండి ఉన్నప్పుడు బరువుతో 
భూమిపైకి వంగి ఉంటాయి. మేఘాలు నీటితో బరువెక్కినప్పుడు భూమ్‌ 
దగ్గరగా వ్రేలాడుతుంటాయి. సజ్జనులు తమకు సంపదలు వచ్చినప్పుడు 
గర్వంచేత విర్రవీగకుండా నమతతో పరోపకార పరాయణులై 
ప్రవర్తిస్తారు. ఇది వారి సహజ లక్షణం. 


తే. తనిసిరే వేల్పు లుదధిరత్నములచేత? 
వెజచిరే ఘోరకాకోల విషముచేత? 
విడిచిరే యత్న మమృతంబు వొడముదనుక? 
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. 26 


భర్భహరి నీతి శతకము ౮1 


అమృతంకోసం క్షీరసాగరాన్ని మధిస్తున్న సమయంలో వచ్చిన 
రత్నాలచేత దేవతలు సంతోషించారా? ఘోరమైన కాలకూటవిషం 
పుట్టినపుడేమైనా భయపడ్డారా? అమృతాన్ని సాధించేవరకు వారి 
ప్రయత్నాన్ని ఏమైనా వదిలిపెట్టారా? లేదు కదా! అలాగే నిపుణులైనవారు 
సాధించాలనుకున్న కార్యాన్ని సాధించేవరకు విడవరు. 


శా. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాససంత్రస్తులై, 
యారంభించి పరిత్యజింతు రురువిఘ్నాయత్తులై మధ్యముల్‌, 
ధీరుల్‌ విఘ్ననిహన్యమాను లగుచున్‌ ధృత్యున్నతోత్సాహులై 
ప్రారబ్ధార్థము లుజ్ఞగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్‌గావునన్‌. 27 
నీచమానవులు (అధములు) ఎదురయ్యే ఆటంకాలను దృష్టిలో 
పెట్టుకొని (ఆలోచిస్తూ) ఏ పనినీ ప్రారంభించరు. మధ్యములు 
ప్రారంభించి మధ్యలో ఆటంకాలు వస్తే ఆ పనిని వదిలిపెట్టేస్తారు. 
ధీరులు చేపట్టిన కార్యంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నూతన 
ఉత్సాహంతో ముందుకు వెళతారే కానీ వదిలిపెట్టరు. కనుకనే వారిని 
ప్రజ్ఞ (నిపుణతుకు నిధివంటివారిగా భావిస్తారు. 


మ. ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుంబూసెజ్జ పై, 
నొకచో శాకము లారగించు, నొకచో నుతృష్టశాల్యోదనం, 
బొకచోంబొంత ధరించు, నొక్కొకతటిన్‌ యోగ్యాంబర శ్రేణి; లె 
కు రానీయండు కార్యసాధకుండు దుఃఖంబున్‌ సుఖంబున్‌ మదిన్‌ 28 


ఒక కార్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉన్నవాడు ఆ కార్యసాధనలో 
ఎన్ని కష్టసుఖాలొచ్చినా సమానంగానే స్వీకరిస్తాడు. ఒక్కోసారి నేలపైనే 
పడుకుంటాడు. ఒకసారి పూలపాన్సుపై పడుకుంటాడు. ఒకసారి చక్కగా 
వండిన రుచికరమైన ఆహారాన్ని స్వీకరిస్తాడు. ఒక్కోసారి పచ్చికూరగాయలే 


72 సుభాషితరత్నాలు 


తింటాడు. ఒకసారి పట్టువస్త్రాలను ధరిస్తాడు. ఒకసారి బొంతను 
ధరిస్తాడు. ఏది ఏమైనా కార్యసాధనే ముఖ్యం. 


చ. ఉరుతరపర్వతాగ్రమున నుండి దృఢం బగుజాతి మ్టీట్టద పై 
త్వరముగం ల్లి కాయము హతంబుగంజేయుట మేలు, గాలిమే 
పరిదొరవాతంగేలిడుట బాగు, హుతాశనమధ్యపాతమున్‌ 
వర మగుం, జారుళీలగుణ వర్జన మర్చము గాదు చూడంగన్‌. 29 


ఎత్తైన పర్వతం మీదినుండి పెద్దరాయిమీదకు వేగంగా దూకి ఈ 
శరీరాన్ని వదలవచ్చు. భయంకరమైన విషజ్వాలలను వెదజల్లే ఆదిశేషుని 
నోటిలో చేయి పెట్టుట మేలు, ప్రచండమైన అగ్నికీలలమధ్య దూకి 
చావడం మేలు కానీ ఆలోచించి చూడగా మంచిగుణాలను మాత్రం 
వదిలిపెట్టడం తగిన పని కాదు. 


తే. ఖండితం బయ్యు భూజంబు వెండి మొలచు, 
క్షీణుందయ్యును నభివృద్ధింజెందు సోముం, 
డివ్విధమున విచారించి యొడలు దెగిన 
జనములకుందాప మొందరు సాధుజనులు. 380 


పూర్తిగా నరకబడిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. అమావాస్య నాటికి 
పూర్తిగా క్షీణించిన చంద్రుడు మళ్ళీ వృద్ధి చెందుతాడు. వీటిని గమనించిన 
సజ్జనులు ఎన్ని కవ్టాలు, దుఃఖాలు వచ్చినా బాధపడరు. 


క. కందుకమువోలె సుజనుండు 
గ్రిందం బడి మగుడ మీందికి న్నెగయుంజుమీ, 
మందుండు మృత్ప్సిండమువలెం 
[గ్రిందం బడి యడంగి యుండుంగృపణత్వమునన్‌. త్ర 


భర్భహరి నీతి శతకము 73 


బంతి ఎలాగైతే క్రిందకు పడినా మళ్ళీ పైకి లేస్తుందో అలాగే 
సజ్జనుడు హీనమైన స్థితిలోకి పడిపోయినా తిరిగి ఉన్నత స్థితిలోకి 
వస్తాడు. మట్టిముద్ద క్రిందకు పడితే ఎలా పైకి లేవలేదో అలాగే మూర్చుడు 
కూడా తన మూర్ధత్వంవల్ల హీనస్థితి నుండి ఉన్నత స్థితిని పొందలేడు. 


చ. సలిలముంజొచ్చినం, గనక శ్రైలముంజేరిన, వైరివీరులం 
గెలిచిన, రాజసేవందిలకించిన, వేదము లభ్యసించినం, 
గళల తెజంగెణింగిన, ఖగత్వము దాల్చినం, గర్శనిఘ్నతా 
కలన నభావ్యమైన పని గాదు వినాశము లేదు భావికిన్‌. 382 


నీటిలో ప్రవేశించినా, బంగారు కొండ అయిన మేరుపర్వతంపైకి 
ఎక్కినా, శత్రువీరులను గెలిచినా, రాజుల సేవలను చూచినా, వేదాలను 
అభ్యసించినా కళలపై మంచి అవగాహన కలిగి ఉన్నా పక్షివలే 
ఆకాశంలో ఎగిరినా, కర్మకు లోబడి ఉండాల్సిందే కానీ చేసిన కర్మనుండి 
తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యంకాదు. కర్మ నాశం లేనిది. 


వం వర మి 


4 సుభాషితరత్నాలు 
కుమార శతకము 


ఈ శతకాన్ని వ్రాసిన వారు శ్రీ పక్కి లక్ష్మీనరసింహ కవి. ఈయనకే 
అప్పల నరసయ్య అని మరోపేరు. ఈయన 18వ శతాబ్దానికి 
చెందినవాడు. ఈయన బాలలకొరకు కుమార శతకాన్ని బాలికల కొరకు 
కుమారీ శతకాన్ని వ్రాశారు. నీతిబోధ, లోకానుభవం ఈ శతకాలలోని 
ముఖ్య ఉద్దేశ్యం. కవి ఈ శతకాలలో పిల్లల బాధ్యతతోపాటు పిల్లల 
పపట్ల వారి తల్లిదండ్రుల బాధ్యతను కూడా బాగా వివరించాడు. 

క. ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల 

లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్‌ 

బ్రాజ్జతను గలిగి యున్నన్‌ 

బ్రాజ్ఞ్జులలోంబ్రాజ్ఞుండవుగ ప్రబలు కుమారా! క్షే 

కుమారా! నిన్ను చేయమని నియమించిన పనులను తెలివితేటలను 
ఉపయోగించి లోకంలోని ప్రజలందరూ మెచ్చుకొనేటట్లుగా చేయాలి. 
ఆ పనిలో బుద్ధి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే నీవుకూడా తెలివైనవారిలో తెలివి 
గలవాడుగా కీర్తిని పొందగలవు. 

క. అతి బాల్యములో నైనను 

బ్రతికూలపు మార్గములంటబ్రవర్తింపక స 

ద్ల్గతి మీర మెలగ నేర్చిన 

నతనికి లోకమున సౌఖ్య మగును గుమారా! 2 


కుమారా! మరీ చిన్నవయసులోనైనా నరే చెడుమార్దాల్లో 
నడవకుండా మంచి మార్తాల్లోనే నడవాలి. బాల్యంనుండే మంచి 
ప్రవర్తనతో నడుచుకునేవారికి ఈ లోకంలో సుఖం లభిస్తుంది. 


కుమార శతకము /5 


క. వృద్ధజన సేవ చేసిన 
బుద్ధి విశేషజ్ఞుదివ్యపూత చరిత్రున్‌ 
సద్ధర్మశాలియని బుధు 
లిద్ధరంబొగడెదరు (ప్రేమ మయెసగంగుమారా! త్రి 


కుమారా! ఈ లోకంలో ముసలివారికి సేవలు చేస్తే సాధుజనులు 
అతనికి బుద్ధిమంతుడనీ, పవిత్రమైన నడవడిక కలవాదని, చక్కగా 
ధర్మాన్ని అనుసరించేవాదని, ప్రేమతో కీర్తిస్తారు. 
క. పెద్దలు వద్దని చెప్పిన 

(ఈ అ 

పద్దుల బోవంగరాదు, పరకాంతల నే 

పొద్దే నెదంబరికించుట 

కుద్దేశములుంగూడ దుర్విం గుమారా! త్త 


కుమారా! పెద్దవాళ్ళు చేయవద్దని చెప్పిన పనులను పంతంతో 
చేయడానికి ప్రయత్నించరాదు. పరప్రీలను గురించి ఏ సమయంలోనైనా 
సరే మనసులో కూడా తలుచుకోరాదు. 
క. ఉన్నను లేకున్నను పై 

కెన్నడు మర్మంబుందెలుప నేగకుమీ నీ 

కన్నతలిదండ్రుల యశం 

బెన్నంబడెడు మాడ్మిందిరుగు మెలమింగుమారా! ర్‌ 


కుమారా! నీకేదైనా రహస్యం తెలిసినా, తెలియకపోయినా 
బయటకు ఎవరితోనూ చెప్పబోకు సుమా! నీ తల్లిదండ్రుల గౌరవం 
నాలుగుదిక్కులా వ్యాపించేలా నడుచుకోవాలి. 


7/6 సుభాషితరత్నాలు 
క. పెద్దలు విచ్చేసినచో 

బద్ధకముననైన దుష్టపద్ధతి నైనన్‌ 

హద్దెరిగి లేవకున్నన్‌ 

మొద్దువలెను జూతు రతని ముద్దు కుమారా! 6 


కుమారా! పెద్దలెవరైనా నీ దగ్గరకు వచ్చినపుడు సోమరితనం 
వలనకానీ, చెడుబుద్ధివలన కానీ గౌరవించి లేవకపోతే వారు నిన్ను 
మొద్దువలే చూస్తారు (అవివేకివలే చూస్తారు). 


క. సతతముంబ్రాతః కాలో 

చిత విధులను జరుపు మరసి శీఘ్రముగ నహః 

పతి పూర్వపర్వతా[గ్రా 

గతుడగుటకు మున్నె వెరవు గల్లి కుమారా! గ 

కుమారా! సూర్యుడు తూర్పు కొండపై ఉదయించడానికి ముందే 
నిద్రనుండి లేచి ఉదయకాలంలో చేయాల్సిన పనులను త్వరితగతిని 
చేసుకోవాలి. 


క. పోషకుని మతముంగనుగొని 
భూషింపక గాని ముదము బొందరు మజియున్‌ 
దోషముల నెంచు చుందురు 
దోషివయిన మిగులంగీడు దోచుం గుమారా! 8 


కుమారా! నిన్ను పోషిస్తున్న యజమానికి అభిప్రాయం తెలుసుకొని 
అతణ్జి పొగడితే ఆయన సంతోషిస్తాడు. లేకపోతే నీ పనిలో తప్పులనే 
వెదుకుతూ ఉంటారు. తప్పు దొరికితే నీకు కీడును తలపెడతారు. 


కుమార శతకము ౯/7 


క. పుడమిని దుష్ట గల యా 
తడు లంచంబులను బట్ట దలచుచు మిడియౌ 
నడవడి విడి యందరి వెం 
బడింద్రిప్పికొనుచును గీడు పరుప కుమారా! రి 


కుమారా! దుర్మార్గపు బుద్ధి కలిగినవాడు అధికార గర్వంచేత లంచం 
తీసుకోదలచినవాడైె, తన అవసరం ఉన్నవారిని మాటిమాటికి తనచుట్టూ 
త్రిప్పుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తుంటారు. 


క. పనులెన్ని కలిగి యున్నను 
దినదినమున విద్యపెంపు ధీయుక్తుడవై 
వినగోరుము సత్మథలను; 
కని విబుధులు సంతసించు గతినిం గుమారా! 10 
కుమారా! ఎన్ని పనులున్నా విద్యపట్ల (శ్రద్ధను కలిగి పెద్దవాళ్ళు 
మెచ్చుకొనే రీతిగా ప్రతిరోజూ చక్కగా చదువుకోవాలి. మంచి 
విషయాలను ప్రతిరోజూ విని తెలుసుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలి. 


క. ధరణీ నాయకు రాణియు 
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ 
న్న రమణి దనుగన్నదియును 
ధర నేవురు తల్గ్లులనుచుం దలపు కుమారా! క్ష 


కుమారా! రాజ్యాన్ని పాలించే రాజుయొక్క భార్య, గురువుగారి 
భార్య, అన్నగారి భార్య, స్‌ భార్యను కన్నతల్లి, నిన్ను కన్నతల్లి - వీరు 
ఐదుగురు తల్లులుగా భావించాలి. 


78 సుభాషితరత్నాలు 
క. సదమల మతితోంబెద్దల 
మదికింపుగ మెలగు, నిందమానుము పరులన్‌ 
మృదుమార్గములను వదలకు 
విదితంబుగ దానంగీర్తి వెలయుం గుమారా! 12 


కుమారా! మంచిబుద్ధిని కలిగి పెద్దవాళ్ళ మనసులకు ఆనందం 
కలిగేలా నడుచుకోవాలి. ఇతరులను నిందించడం మానుకోవాలి. 
మంచి మార్గాన్ని విడిచిపెట్టరాదు. అప్పుడే వాడి కీర్తి విస్తరిస్తుంది. 
క. ఆచార్యున ౩దిరింపకు 

బ్రోచిన దొరనింద సేయంబోకుము కార్యా 

లోచనము నొందం జేయకు 

మాచారము విడువం బోకుమయ్య! కుమారా! 18 


కుమారా! గురువులను ఎదిరించి మాట్లాడరాదు, నిన్ను పోషించే 
యజమానిని నిందించరాదు, చేసే పనిని గురించి అనేకవిధాలుగా 
ఆలోచించరాదు. మంచి ప్రవర్తనను విడిచిపెట్టరాదు. 


క. కల్లలగు మాట లాడకు 
మెల్లజనంబులకు వేగ హృదయము కడురం 
జిల్లగం బల్ముము నీ కది 
తెల్లము రహింగీ ర్తింగాంచు దెరగు కుమారా! కేశ 


కుమారా! అసత్యపు మాటలు మాట్లాడకు. ప్రజలందరి మనసులు 
వెంటనే ఆనందపడేట్లుగా మాట్లాడాలి. అదే నీకు స్వచ్చమైన కీర్తిని, 
ఆనందాన్ని పెంచే మార్గం. 


కుమార శతకము 79 


క. వఏనాదైనను వినయము 
మానకుమీ మత్సరమున మనుజేశులతోం 
బూనకు మసమ్మతయి బహు 
మానమునను బొందు మిదియె మతము కుమారా! కేర్‌ 


కుమారా! ఏ రోజైనా సరే వినయాన్ని వదులుకోకు. రాజులపై 
మాత్సర్యంతో వారికి వ్యతిరేకమైన పనులను చేయకు. ఇదే గౌరవాన్ని 
సన్మానాన్ని (బహుమానాన్ని) పొందే మార్గం. 


క. నగంగూడదు పరసతింగని 
తగ మాతృ సమానమెన్నదగు; నెవ్వరితోన్‌ం 
బగ గూడ, దొరుల నిందిం 
పగంగూడదు, గనుము వృద్ధ పథము కుమారా! 16 


కుమారా! ఇతరుల భార్యలను చూచి నవ్వరాదు. వారిని తల్లితో 
సమానంగా భావించాలి. ఎవరితోనూ విరోధాన్ని పెంచుకోవద్దు. 
ఇతరులను నిందించరాదు. ఇది పెద్దలు అనుసరించిన మార్గమని 
తెలుసుకో. 


క. చేయకుము కాని కార్యము 
పాయకుము మజథిన్‌ శుభం బవని భోజనమున్‌ 
జేయకుము రిపు గృహంబున 
గూయకు మొరుమనసు నొచ్చుగూత కుమారా! క్షే 


కుమారా! ఈ భూమిమీద చేయకూడని పనులను చేయవద్దు 
మరియు శుభకార్యాలను విడిచిపెట్టవద్దు. శత్రువుల ఇంట్లో భోజనం 
చేయవద్దు. ఇతరుల మనసులను బాధపెట్టేలా మాట్లాడవద్దు. 


80 


బ్ర 


భాషితరత్నాలు 


క. తనయుడు చెడుగై యుండిన 
జనకుని తప్పన్న మాట సత్యమెజుగుదు గా 
వున నీ జననీ జనకుల 
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా! 18 


కుమారా! పుత్రుడు దుర్శార్డుడైతే (చెడ్డవాదైతే) ఆ తప్పు తండ్రిదే 
అనేమాట నిజమని తెలుసు. కనుక నీ తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చేలా 
ప్రవర్తించకు. 


క. తల్లిని దండ్రిని సహజల 
నల్లరి బెట్టినను వార లలుగుచు నీపై 
నుల్లమున రోయు చుందురు 
కల్లరి వీడనుచుంగీర్తింగందంగుమారా! 19 


కుమారా! జన్మనిచ్చిన తల్లిదం(డ్రులను, తోడబుట్టినవారిని 
అల్లరిపాలు చేయరాదు. వారు నీపై కోపంతో బాధపడుతూ మనసులో 
అసహ్యాంచుకుంటారు. వీడు అబద్దాలకోరు అంటూ నీకున్న 
మంచిపేరును చెడగొడ్లారు. 


క. వగవకు గడచిన దానికి 

పొగడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై 

యొగి దీనత నొందకుమీ 

తగ దైవగతిం బొసంగు ధరను కుమారా! 20 

కుమారా! జరిగిపోయిన విషయాన్ని గురించి చింతించరాదు. 
చెడుబుద్ధి కలవారిని గూర్చి పొగడరాదు. జరగని పనికి ప్రయత్నించి 
బాధపడవద్దు. ఈ లోకంలో భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలానే 
జరుగుతుంది. 


కుమార శతకము 81 


క. ఒరులెవ్వరేని దనతో 
బరిభాషించినను మేలు పలుక వలయునా 
దరము గల చోటంగీడును 
కరము నొనర్పంగరాదు గదర కుమారా! ర! 


కుమారా! ఇతరులు ఎవరైనా నీతో వ్యంగ్యంగా (నిందిస్తూ) 
మాట్లాడినా నీవు మాత్రం వారితో మంచిగానే మాట్లాడాలి. గౌరవం 
కలిగి ఉన్నవారి చోట కీడును కొని తెచ్చుకోరాదు కదా! (మంచిగా 
ఉన్నవారిని చెడు చేసుకోరాదని భావం). 


క. తిరుగకు దుర్శార్గులతో 
నరుగకు గహనాంతరస్థలాదుల కొంటన్‌ 
జరుగకు శత్రుల మోోల 
న్మరువకు మేల్‌ హితులయెడల మదిని కుమారా! 22 


కుమారా! దుర్మార్గులతో కలిసి తిరగవద్దు. ఒంటరిగా అటవీ 
ప్రదేశానికి వెళ్ళవద్దు. శత్రువుల వైపుకు వెళ్ళకు. ఉపకారం చేసినవారిని 
మనసులో ఎప్పటికీ మరచిపోవద్దు. 


క. పెను కోపము గర్వమును 
బ్బును జపలము దురభిమానము నిర్వాపారం 
బునుం జొరవ నునికియును న 
ల్పుని గుణము లటంచు దెలివిబొందు కుమారా! 29 


కుమారా! విపరీతమైన కోపం, గర్వం, విపరీతంగా పొంగి 
పోవడం, మనసు నిలకడగా ఉండకపోవడం, విపరీతమైన అహంకారం, 
ఏ పనీపాట లేకపోవడం, విపరీతమైన చొరవ అనేవి నీచుని లక్షణాలుగా 
తెలుసుకో. 


82 సుభాషితరత్నాలు 
క. సద్గోష్టి సిరియు నొసగును 

సద్గోష్టియె కీర్తి బెంచు సంతుష్టిని నా 

సద్గోస్టియె యొనగూర్చును 

సద్గోస్టియె పాపములను జంపు కుమారా! 24 


కుమారా! సజ్జనులతో సల్లాపం సంపదలను ప్రసాదిస్తుంది. గొప్ప 
కీర్తిని తెచ్చిపెడుతుంది. ఆ సజ్జన సల్గ్లాపమే ఆనందాన్ని కలుగజేస్తుంది. 


౮౧ 


అదే సజ్జనసల్లాపం పాపాలను కూడా పోగొడుతుంది. 


క. జ్ఞానుల చరితము వీనుల 
నానుచు సత్పురుష గోష్టి ననఘంబనుచున్‌ 
బూనుము; ధర్మపథంబును 
దా నెరిగినయంత; మరువదగదు కుమారా! లెగ్‌ 


కుమారా! వివేకవంతుల చరిత్రలను చెవులారా (శ్రద్ధగా వింటూ, 
సజ్జన సల్లాపం పాపవిముక్తులను చేస్తుందని తెలుసుకుంటూ, ధర్మాన్ని 
తప్పకుండా తెలినినంత వరకు ధర్మమార్శంలోనే జీవితాన్ని 
కొనసాగించాలి. 


క. సభలోపల నవ్విన యెడ 
సభవార్నిరసింతు రెట్టి జనుడు న్నెరి ల్స్‌ 
కభయం బొసంగె నేనియు 
బ్రభుకరుణను నమ్మి గర్వపడకు కుమారా! 26 


కుమారా! సభలో నవ్వడం పనికిరాదు. అలా నవ్వినవారిని 
అందరూ వ్యతిరేక భావనతో చూస్తారు. ఎంత రాజాశ్రయానికి పాత్రుడైనా 
గర్వంతో ప్రవర్తించకుండా నడచుకోవాలి. 


83 
నరసింహ శతకము 


నరసింహ శతకాన్ని వ్రాసిన వారు శేషప్ప కవి. ఇది భక్తి ప్రబోధక 
శతకం. స్వీయానుభవాలు, లోకనీతులు పుష్కలంగా ఉన్న శతకం. 


సీ, నరసింహ! నీ దివ్యనామ మంత్రముచేత 
దురితజాలము లెల్లం దోలవచ్చు, 
నరసింహ! నీ దివ్యనామ మంత్రముచేత 
బలువైన రోగముల్‌ బాపవచ్చు, 
నరసింహ నీ దివ్య నామమంత్రముచేత 
రిపు సంఘముల సంహరింపవచ్చు, 
నరసింహ నీ దివ్యనామ మంత్రముచేత 
దండహస్తుని బంట్లం దజుమవచ్చు, 


తే. భళిర! నె నీ మహామంత్ర బలముచేత 
దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు! 
భూషణ వికాస శ్రీధర్మ పురనివాస 
దుష్ట సంహార నరసింహ దురిత దూర! క్షే 


పవిత్రమైన ధర్మపురిలో నివాసం ఉంటూ వివిధ ఆభరణాలతో 
ప్రకాశిస్తూ, పాపాలను బూడిద చేస్తూ దుష్టులను శిక్షిస్తున్న ఓ నరసింహా! 
పవిత్రమైన నీ నామమంత్రం చేత సకల పాప సమూహాలను దూరం 
చేయవచ్చు. పవిత్రమైన నీ నామమంత్రం చేత తీవ్రమైన రోగాలను 
నయం చేయవచ్చు. పవిత్రమైన నీ నామమంత్రం చేత శత్రువుల 
సమూహాన్ని హతమార్చవచ్చు. పవిత్రమైన నీ నామమంత్రం చేత 


84 సుభాషితరత్నాలు 


యమభటులను తరిమి కొట్టవచ్చు. భళిరా! నేను ఈ మహామంత్ర 
బలంచేత దివ్యవైకుంఠంలో స్థానాన్ని సంపాదించవచ్చు. 


స్‌ చిత్తశుద్ధిగ నీకు సేవంజేసెదం గాని, 
పుడమిలో జనుల మెప్పులకు గాదు, 
జన్మ పావనతకై స్మరణ జేసెదంగాని, 
సరివారిలోం ప్రతిష్టలకుంగాదు, 
ముక్తికోసము నేను మొక్కి వేండెదంగాని, 
దండిభాగ్యము నిమిత్తంబుగాదు, 
నిన్నుం బొగడ విద్య నేర్చితినే కాని, 
కుక్షి నిండెడు కూటి కొజకుంగాదు, 


తే. పారమార్ధికమునకు నేం బాటుపడితిం 
గీరికి నపేక్ష పడలేదు కృష్ణవర్ల! 
వావి ఆణ్క ణు 
భూషణ వికాస శ్రీధర్మ పురనివాస 
దుష్టసంహార నరసింహ దురిత దూర! ౭ 


పవిత్రమైన ధర్మపురిలో నివాసం ఉంటూ వివిధ ఆభరణాలతో 
ప్రకాశిస్తూ, పాపాలను బూడిద చేస్తూ దుష్టులను శిక్షిస్తున్న నల్లని ఛాయ 
కలిగిన ఓ నరసింహా! స్వచ్చమైన మనస్సుతో నేను నీకు సేవలు చేస్తున్నానే 
కానీ ఈ లోకంలోని ప్రజలతో పొగిడించుకునేందుకు కాదు. ఈ జన్మను 
పావనం చేసుకునేందుకే నిన్ను స్మరిస్తున్నాను కానీ, నా తోటి వారిలో 
గౌరవాన్ని పొందేందుకు కాదు. మోక్షం పొందడం కోసం నీకు 
నమస్కరించి ప్రార్థిస్తున్నానే కానీ సంపదలకోసం కాదు. నిన్ను 
స్తుతించడంకోసం విద్యను నేర్చినానే కానీ కడుపు నింపే కూడుకోసం 


నరసింహ శతకము 85 


కాదు. ముక్తిని సాధించడానికి నెను కృషి చేశానే కానీ పేరు ప్రఖ్యాతులను 
నేను కోరలేదు. 


స్ప గార్జభంబున కేల కస్తూరి తిలకంబు? 
మర్మటంబున కేల మలయజంబు? 
శార్జూలమున కేల శర్మరాపూపంబు? 
సూకరంబునకేల చూతఫలము? 
మార్దాలమున కేల మల్లిపువ్వులబంతి? 
గుడ్ల్గగూబల కేల కుండలములు? 
మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల? 


బకసంతతికి నేల పంజరంబు? 


తే. ద్రోహచింతనం జేసెడి దుర్దనులకు 
మధురమైనట్టి నీ నామ మంత్రమేల? 
భూషణ వికాస శ్రీధర్మ పురనివాస 
దుష్టసంహార నరసింహ దురిత దూర! త్రి 


పవిత్రమైన ధర్మపురిలో నివాసం ఉంటూ వివిధ ఆభరణాలతో 
ప్రకాశిస్తూ, పాపాలను బూడిద చేస్తూ దుష్టులను శిక్షిస్తున్న ఓ నరసింహా! 
గాడిదకు కస్తూరి తిలకం, కోతికి మంచి గంధం, పులికి తీయటి 
పిండివంటలు, పందికి మామిడిపండు, పిల్లికి సువాసనలు వెదజల్లే 
మల్లె పూబంతులు, గుడ్గగూబలకు చెవికమ్మలు, దున్నపోతులకు 
స్వచ్చమైన వస్త్రాలు, కొంగల గుంపుకు పంజరాలు ఎలా అనవసరమో 
అలాగే ద్రోహం చేయాలని ఆలోచించే దుర్మార్గులకు మధురమైన నీ 
నామమంత్రం అవసరం లేదు. 


త్రి 


86 సుభా 


తరత్నాలు 


బ్ర 


పసరంబు పంజైనం బసులకాపరితప్పు, 
ప్రజలు దుర్దనులైనం బ్రభువు తప్పు, 
భార్య గయ్యాకైనం బ్రాణనాథుని తప్పు, 
తనయుండు దుడుకైనం దండ్రి తప్పు, 
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, 
కూంతురు చెడుగైన మాత తప్పు, 
అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు, 
దంతి మదించ మావంటి తప్పు, 


తే. ఇట్టితప్పు లెబుంగక యిచ్చవచ్చి 
నటుల మెలగుదు రిప్పు డీ యవని జనులు; 
భూషణ వికాస శ్రీధర్మ పురనివాస 
దుష్టసంహార నరసింహ దురిత దూర! డ్త 


పవిత్రమైన ధర్మపురిలో నివాసం ఉంటూ వివిధ ఆభరణాలతో 
ప్రకాశిస్తూ, పాపాలను బూడిద చేస్తూ దుష్టులను శిక్షిస్తున్న ఓ నరసింహా! 
పశువు సోమరిదైతే అది పశులకాపరిది తప్పు. ప్రజలు చెడ్డవారైతే 
అది రాజు తప్పు. భార్య గయ్యాళిదైతే అది మగని తప్పు. కొడుకు 
చెడ్డవాదైతే అది తండ్రి తప్పు. సైన్యము చెదిరిపోతే అది సైన్యాధిపతి 
తప్పు. కూతురు దుర్శార్గురాలైతే అది తల్లి తప్పు. గుజ్జిం పొగరు గలదైతే 
అది రౌతు తప్పు. ఏనుగు పొగరెక్కినదైతే అది మావటి తప్పు. ఈ 
భూమిపై ఉండే ప్రజలు ఇటువంటి తప్పులను తెలుసుకోలేక ఇష్టం 
వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. 


నరసింహ శతకము 8/7 


సీ, తనువులోం బ్రాణముల్‌ తరలిపోయెడి వేళ 

నీ స్వరూపమును ధ్యానించు నతండు 
నిమిషమాత్రములోన నిన్నుం జేరునుగాని, 

యమునిచేతికిం జిక్కి శమలంబడండు; 
పరమసంతోషాన భజనం జేసెడివాని 

పుణ్య మేమనవచ్చు భోగిశయన! 
మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని 

నరక మెక్కదడిదయ్య నళిననేత్ర! 


తే. కమలనాభుని మహిమలు కానలేని 
తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు; 
భూషణ వికాస శ్రీధర్మ పురనివాస 
దుష్టసంహార నరసింహ దురిత దూర! ర్‌ 


పవిత్రమైన ధర్మపురిలో నివాసం ఉంటూ వివిధ ఆభరణాలతో 
ప్రకాశిస్తూ, పాపాలను బూడిద చేస్తూ దుష్టులను శిక్షిస్తున్న ఓ నరసింహా! 
ఈ శరీరం నుండి ప్రాణాలు బయటకు వెళ్ళిపోయేముందు నీ ఆకారాన్ని 
తలచుకొనేవాడు ఒక్క నిమిష కాలంలోనే నిన్ను చేరుకుంటాడు కానీ 
యముడిచేతికి చిక్కి కష్టాలు పడదు. ఓ సర్పశయనా! పరమానందంతో 
నిన్ను గూర్చి భజనచేసే వాని పుణ్యమును ఏమని పొగడవచ్చు. నిన్ను 
కొలిచే దాసానుదాసులకు మోక్షం వస్తుందే కాని నరకం ఎందుకు 
ప్రాప్తిస్తుందయ్యా పద్మనేత్రా! పద్మాన్ని నాభియందు కలవాడైన శ్రీహరి 
మహిమలను చూడలేని నీచులకు మోక్షం దొరకడం అసాధ్యం. 


త్రి 


88 సుభా 


తరత్నాలు 


న్‌ నీలమేఘశ్యామ! నీవె తండ్రివి మాకు, 
కమలవాసిని మమ్ముం గన్నతల్లి, 
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్స్‌ 
నీ కటాక్షము మా కనేక ధనము, 
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు, 
నీ సహాయము మాకు నిత్య సుఖము, 
నీ మంత్రమే మాకు నిష్మళంకపు విద్య, 
నీపద ధ్యానంబు నిత్య జపము 


తే. తోయజాతాక్ష! నీ పాద తులసిదళము 
రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత! 
భూషణ వికాస శ్రీధర్మ పురనివాస 
దుష్ట సంహార నరసింహ దురిత దూర! 6 


పవిత్రమైన ధర్మపురిలో నివాసం ఉంటూ వివిధ ఆభరణాలతో 
ప్రకాశిస్తూ, పాపాలను బూడిద చేస్తూ దుష్టులను శిక్షిస్తున్న ఓ నరసింహా! 
నల్లటి మబ్బులఛాయ కలిగినవాడా! మాకు నీవే తండ్రివి. కమలంలో 
నివసించే మహాలక్ష్మీదేవి మమ్మల్ని కన్నతల్లి. నీ భక్తజనులే మా నిజమైన 
బంధువులు. నీ చల్లనిచూపే మాకు అంతులేని సంపద. నిన్ను గురించి 
పొగడే కీర్తనలే మాకు ప్రపంచం. నీ సహాయమే మాకు మచ్చలేని 
స్వచ్చమైన విద్య. నీ పాదాలను ధ్యానించడమే మాకు నిత్య జపం. 
కలువరేకులవంటి కన్నులు కలవాడా! (బవ్మారుద్రాదులచేత 
స్తుతింపబడేవాడా! ఓ నారసింహా! నీ పాదాలపై ఉండే తులసీదళమే 
అన్ని రోగాలను నివారించే దివ్యమైన జెషధం. 


నరసింహ శతకము 89 


న్న బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని, 

మరణకాలమునందు మజతునేమొ? 

యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి 
ప్రాణముల్‌ పెకలించి పట్టునపుడు 

కఫ వాత పైత్యముల్‌ కప్పంగా భ్రమచేతం 
గంప ముదృవమంది, కష్టపడుచు 

నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుం 
బిలుతునో! శ్రమచేతం బిలువలేనా 


తే. నాటి కిప్పుడె చేసెద నామభజనం 
దలంచెదను జేరి వినవయ్య! ధైర్యముగను, 
భూషణ వికాస శ్రీధర్మ పురనివాస 
దుష్ట సంహార నరసింహ దురిత దూర! "7 


పవిత్రమైన ధర్మపురిలో నివాసం ఉంటూ వివిధ ఆభరణాలతో 
ప్రకాశిస్తూ, పాపాలను బూడిద చేస్తూ దుష్టులను శిక్షిస్తున్న ఓ నరసింహా! 
స్వామీ! బ్రతికి ఉన్నన్నాళ్ళూ నిన్ను కీర్తించడం, స్మరించడం మరచిపోను 
కానీ, మరణించేకాలంలో మరచిపోతానేమో! ఆ సమయంలో 
యమదూతలు వచ్చి కోపంతో నా ప్రాణాల్ని తీసుకువెళ్ళేవేళ కఫం, 
వాతం, పైత్యం నన్ను బాధించగా సంసారమనే మాయతో వణుకుతూ, 
కష్టపడుతూ నా నాలుకతో నిన్ను నారాయణా! అని పిలువగలనో? 
పిలువలేనో? కనుక ఆరోజుకుకూడా ఇప్పుడే ధైర్యంగా నీ నామాన్ని 
స్మరిస్తాను. కీర్తిస్తాను. దగ్గరకు వచ్చి వినవయ్యా! 


త్రి 


90 సుభా 


తరత్నాలు 


సీ పాంచభౌతికము దుర్భరమైన కాయంబి 
దెప్పుడో విడుచుట యెజుకలేదు, 
శతవర్నములదాంక మితముం జిెప్పిరి కాని, 
నమ్మరాదామాట నెమ్మనమున! 
బాల్యమందో; మంచి ప్రాయమందో; లేక 
ముదిమియందో; లేక ముసలియందొ, 
యూరనో, యడవినో, యుదక మధ్యముననో, 
యెప్పుడో యేవేళ నే క్షణంబొ? 


తే. మరణమే, నిశ్చయము; బుద్ధిమంతుందైన 

దేహ మున్నంతలో మిమ్ముం దెలియవలయు; 

భూషణ వికాస శ్రీధర్మ పురనివాస 

దుష్ట సంహార నరసింహ దురిత దూర! 8 

పవిత్రమైన ధర్మపురిలో నివాసం ఉంటూ వివిధ ఆభరణాలతో 
ప్రకాశిస్తూ, పాపాలను బూడిద చేస్తూ దుష్టులను శిక్షిస్తున్న ఓ నరసింహా! 
ఈ శరీరం నీరు, నింగి, నేల, నిప్పు, గాలి అనే పంచభూతాలతో 
నిర్మితమ్రైనదీ, భరించడానికి సాధ్యంకానిది. దీన్ని ఎప్పుడు 
విడిచిపెడతానో తెలియదు. వందేళ్ల ఆయువును పరిమితి పెట్టారుకానీ, 
మనసులో ఆ మాటను ఏమాత్రం నమ్మలేము. బాల్యంలోనో, మంచి 
యౌవనంలోనో, వయసుడిగినప్పుడో లేదా ముసలితనంలోనో, 
ఊరిలోనో, అడవిలోనో, నీళ్లమధ్యలోనో ఎప్పుడో, ఏ సమయంలోనో, 
ఏ క్షణంలోనో మరణించడం తప్పనిసరి. బుద్ధిమంతుదైనవాడు 
ప్రాణాలున్నప్పుదే మిమ్మల్ని గురించి తెలుసుకోవాలి స్వామీ! 


కచ వ న 


అనుబంధం 
పద్యానుక్రమణిక 


సుమతిశతకము 


అక్కరకురాని చుట్టము 
అడిగిన జీతంబివ్వని 
అప్పిచ్చువాడు 

ఆంకొన్న కూడె 

ఇచ్చునదె విద్య 

ఇమ్ముగ జదువని 
ఉడుముందదె 
ఉత్తమగుణములు 
ఉపకారికినుపకారము 
ఎప్పటికయ్యది 

ఎప్పుడు సంపదకలిగిన 
కనకపు సింహాసనమున 
కమలములునీట బాసిన 
కులకాంతతోడనెప్పుడు 
కూరిమిగల దినములలో 
చీమలు పెట్టిన పుట్టలు 
తనకోపమె తన శత్రువు 
తలనుండు విషము ఫణికిని 


అ 0౦0౦ ఎ*ె రా లమ టల [0 8 


గా గా రా గా రాగా గాబా రో 
00 ౩] రా లయ ల౦లఅ [0 ౪౭4 అల 


91 


92 


ధనపతిసఖుదైయుందియు 
నవ్వకుమీ 

నీరే ప్రాణాధారము 
పుత్రోత్సాహము తండ్రికి 
బలవంతుడ నాకేమని 
మాటకు ప్రాణము సత్యము 
లావుగలవానికంటెను 
వినందగునెవ్వరు సెప్పిన 
శ్రీరాముని దయచేతను 
సరసము విరసముకొరకే 
సిరిదా వచ్చిన వచ్చును 
ప్రీలయెడ 


వేమనశతకము 


అనగననగరాగ 
అనువుగానిచోట 
అన్నిదానములను 
అల్పబుద్ధివాని 
అల్పుడెపుదడుబల్ము 
ఆత్మశుద్ధిలేని 
ఇనుము విరిగెనేని 
ఎలుగుతోలు దెచ్చి 


షేడ్ష 
186 
షే 


16 
10 


అకారాది క్రమసూచి 


గంగిగోవుపాలు 
చంపదగినయట్టి 
చిక్కియున్నవేళ 
చిత్తశుద్ధిగల్లి 
చెప్పులోనిరాయి 
తప్పులెన్నువారు 
ధనముకూదబెట్టి 
నిక్కమైన మంచి 
నీళ్లలోని చేప 
పట్టుపట్టరాదు 
పరుల దిట్టనంత 
పశులవన్ని వేరు 
పూజకన్ననెంచ 
మేడిపండు చూడ 
లక్ష్మియేలినట్టి 
వేరుపురుగుచేరి 
భాస్కరశతకము 
అతిగుణలోఖికి 
ఆదరమింతలేక 
ఉరుగుణవంతుండొడ్లు 
ఉరుబలశాలినంచు 


నే/ 
23 


బి1 
15 
19 


12 
13 
ర. 
20 


2 


య ల [0 ౪౭ 


93 


94 


ఊరక సజ్జనుందొదిగి 
ఎదడపక దుర్దనుందొరుల 
ఒక్కదెచాలు నిశ్చల 
ఘనుండొకవేళ 
చదువదియెంత 
చేరిబలాధికుందెఅింగి 
తగిలి మదంబుచే 
తెలియని కార్యమెల్ల 
దక్షుండు లేనియింటికి 
దానముసేయగోరి 
పండితులైనవారు 
పలుమజఖు సజ్జనుండు 
పూనిన భాగ్యరేఖ 
పూరిత సద్దుణంబు 
బంధుర సద్దుణాధ్యు 
బలయితుందైన వేళ 
భుజబల శర్యవంతు 
సంతత పుణ్యశాలి 
సిరిగలవాని కెయ్యెడల 
త్రీకృష్టశతకము 


అందజు సురలును 


త్రి 


సుభా 


నల అం అ ఆ 


షే 


తరత్నాలు 


అకారాది క్రమసూచి 


ఆదివరాహుందవయి 
ఇరువదొకమారు 

కెరలి యజచేత కంబము 
గిరులందు మేరువాౌదువు 
ఘనులగు ధేనుకముష్టిక 
చిలుకనాక రమణి ముద్దుల 
త్రిపురాసుల భార్యల 
దందమయా విశ్వంభర 
దశకంఠుని బరిమార్చియు 
దిక్మన్వరు ప్రహ్ల్హాదుకు 
దేవేంద్రుందడలుకతోడను 
నీనామము భవహరణము 
నీవే తల్లివి తండ్రివి 
పరుసము సోకిన యినుమును 
బలమెవ్వడు కరిబ్రోవను 
మగమీనమలై జలనిధి 
మడుగుకుజని 

వడుగడవైె మూడడుగుల 
వలపుల తేజీనెక్కియు 
విశ్వోత్పత్తికి (బ్రహ్మవు 
వేదంబులుగన నేరని 


12 
15 
13 


నే/ 


185 
25 
16 
20 


బడ 


23 


2 


10 


షర 
19 


95 


శ్రీ రుక్కిణీశ కేశవ 
హరినీవే దిక్కు నాకును 
హరియను రెండక్షరములు 


దాశరథీిశతకము 


అంచితమైన 
అందజవాహ 

కోతికి శక్యమా 

చరణము సోకినట్టి 
చిక్కని పాలపై 

దారుణ పాతకాబ్చికి 
పరమ దయానిధీ 
భండన భీముడార్తజన 
రా కలుషంబు 
రాముండు ఘోరపాతక విరాముండు 
రామవిశాల విక్రమ 
రామ! హరే! కకుత్సృకుల 
శ్రీరఘురామ! 
సిరిగలనాందు 

సిరులిత సీత 

హరునకు నవ్వి భీషణున 


అకారాది క్రమసూచి 


కాళహస్తీశ్వరశతకము 
అంతామిథ్య 
ఏవెదంబు 
ఒకరిం జంపి 
కొడుకుల్‌ పుట్టరటంచు 
దినముం జిత్తములో 
నినుసేవింపగ 
నిన్నున్నమ్మినరీతి 
నిన్నేరూపముగా 
నీరూపంబు 
పాలుంబువ్వయు 
భవకేళీమదిరా 
రాజర్భ్ధాతురుండైనచో 
రాజుల్మత్తులు 
రాజైదుష్కృతి 
వాణీవల్లభ 

భర్పహరి నీతిశతకము 
ఆకాశంబున నుండి 
ఆపదలందు థధైర్యగుణ 
ఆరంభింపరు నీచమానవులు 
ఉరుతర పర్వతాగ్రమున 


ర. 
ఐ2'/ 
29 


9్ర/ 


98 


ఒకచో నేలను 
కందకమువోలె 
కారణములేని కలహంబు 
క్షమ కవచంబు 
ఖందితంబయ్యు 
(గ్రాసములేక ్రుక్కి 
జలములనగ్ని 
జాతిదొలంగుంగాత 
తనిసిరే వేల్పులుదధి 
తరువులతిరస ఫలభార 
తివిరి యిసుమునందైంలంబు 
తెలియని మనుజుని 
తెలివి యొకింత 
ప్రాణిలోకంబు 
బోద్ధలగువారు మత్సర 
భువనశ్రేణి 
భూషలుగావు మర్ష్యులకు 
మొదలం జూచిన 
మౌనముచేత 
యతిసంగంబున 
వనజభవుందడు 
విదలింపనుజుకు 


త్రి 


సుభా 


8 
20 
షేడ్ష 
80 
షే 
12 
186 
26 
25 


15 


16 
183 
23 
2 
19 


న్షే/ 


తరత్నాలు 


అకారాది క్రమసూచి 


విద్యచే భూహితుండయి 
విద్యనిగూఢ గుప్తమగు 
సత్యసూక్తి ఘటించు 
సలిలము జొచ్చినం 
సుకృతాత్ములు 
హర్తకుగాదు గోచర 


కుమారశతకము 


అతిబాల్యములో 
ఆచార్యునకెదిరింపకు 
ఆజ్ఞ యొనర్చెడి 

ఉన్నను లేకున్నను 
ఏనాదైనను వినయము 
ఒరులెవ్వరేని దనతో 
కల్లలగు మాటలాడకు 
చేయకుము కాని కార్యము 
జ్ఞానుల చరితము 
తనయుండు చెడుగై యిండిన 
తల్లిని దండ్రిని సహజల 
తిరుగకు దుర్మార్గులతో 
ధరణీనాయకు రాణియు 
నగగూడదు పరసతిగని 


13 


15 
అ 
షేడ్ష 
నే/ 
25 
186 
19 
2 
షే 
16 


9ం 


100 


పనులెన్నిగలిగి యున్నను 
పుడమిని దుష్టతగల 
'పెదలువదని 'సెప్పిన 

యట యట 
'పెదలు విచ్చేసిన 

ళు. 
'పెనుకోపము గర్వము 
పోషకుని మతము 
వగవకు గడచిన దానికి 
వృద్ధజన "సేవ 

థఖ 
సతతము (బ్రాతకాలోచిత 
సదమల మతితో 


నరసింహశతకము 


గార్జభంబునకేల 
చిత్తశుద్ధిగ నీకు 
తనువులో బ్రాణముల్‌ 
నరసింహనీ దివ్యనామ 
నీలమేఘశ్యామ 
పసరంబు పంజైన 
పాంచభౌతికము 
బ్రతికినన్నాళ్లు నీ భజన 


23 


20 


12 


క. 
26 


ఎఎ 00 య రా ౪౭4 లల [9 లు 


